సంవూర్హ కార్తీక మహాపురాణము 
(నిత్య పారాయణ (గ్రంథము) 
మొదటి రోజు పారాయణము 
శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన 
శ్లో! వాగీశాద్యా స్ఫుమనన సృర్యార్థానా ముష్రమే + 
యంనత్వా కృ తకృత్వాస్సు్కున్తంనమామి గజాననమ్‌ // 
శౌనకాదులకు సూతుడు కార్తీక పురాణమును చెప్పుట: 
పూర్వం నైమిశారణ్యమునకు సూతమహర్థి రాగా ఆయనను శౌనకాది మునులు 
సత్కరించి, సంతుష్టుని చేసి, కైవల్యదాయకము అయిన కార్డీకమాన మహాత్మ్యమును వినిపించి 
మమ్ములను ధన్యులను చేయుమని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాసశిష్యుడైన సూతర్హి 
-“శానకాదులారా/ మా గురువుగారైన భగవాన్‌ వేదవ్యాస మహర్థులవారు ఈ కార్తీక 
మహాత్త్యాన్ని - అష్టాదశ పురాణములలోని స్కాంద పద్మ పురాణములు రెండింటా కూడా 
వక్కాణించి వున్నారు. బుషి రాజైన ఠీ వశిష్టుల వారిచే, రాజరియెన జనకునకు స్కాంద 
పురాణములోనూ, హేలావిలాస బాలామణియైన సత్యభామకు, లీలామానుష విగ్రహుడ్రైన 
శ్రీకృష్ణపరమాత్మ చే పద్మ పురాణములోనూ ఈ కార్తీక మహాత్మ్యము సవిస్తరముగా చెప్పబడినది. 
మన అదృష్టము వలన నేటి నుంచే కార్డీక మాసము ప్రారంభము. కావున - (పతి రోజూ నిత్య 
పారాయణగా - ఈ మాసమంతా కార్తీక పురాణ (శ్రవణమును చేసికొందాము. ముందుగా 
స్కాందపురాణములోని వశిష్ట (పోక్టమైన కార్తీక మహాత్మ్యాన్ని వినిపిస్తాను - వినండి అంటూ 
చెప్పునాగాడు. 


జనకుడు వశిష్టుని కార్తీక వత ధర్మములడుగుద: 

వూర్వమొకసారి సిద్ధాశమములో జరుగుతున్నా యాగానికవసరమైన (దవ్యార్థియెన 
వశిష్ట మహర్థి జనకమహారాజు ఇంటికీ వెళ్లాడు. జనకునిచే యుక్త మర్యాదలు అందుకుని తను 
వచ్చిన విషయాన్ని (పస్తావించాడు. అందుకు జనకుడు ఆనందముగా అంగీకరించి - “హే 
(బహ 6! మీ యగానికెంత (దోవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇన్తాను. కాని 
సర్వపాపహరమైన ధర్మ సూక్షాన్ని నాకు తెలియజేయండి. సంవత్సరములోని సర్వమానముల 
కంటెను కార్తీకమాసం అత్యంత మహజఇమాన హిమాన్వితమైనదనీ, తద్వూతాచరణము 
సమస్తధర్మాల కన్నా (శేష్టతరమైనదనీ చెబుతూ వుంటారు గదా! ఆ నెలకు అంతటి 
(పాముఖ్యమెలా కలిగింది? ఆ (వతము ఉత్కృష్ట ధర్జ్హుమే విధంగా అయింది” అని అడుగగా - 
మునిజన వళిష్టుడైన వశిష్టుడు, జ్ఞాన హాసమును చేసతూ, ఇలా (ప్రవంచినాడు. 





వళిష్ట (ప్రవచనము 

జనక మహారాజా! పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటేనేగాని, సత్వశుద్ధి కలుగదు. 
ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనదీ, వినినంత మాత్రం 
చేతనే అన్ని పాపాలనూ అణచి వేసేదీ అయిన - కార్తీక మహాత్మ్యమును వినాలనే కోరిక 
కలుగుతుంది. విశ్వ(శేయాన్ని దృష్టిలో వుంచుకుని నీవడిగిన సంగతులను చెబుతాను, విను. ఓ 
విదేహా! కార్జీకమాసములో సూర్యుడు తులా సంక్రమణముతో వుండగా - సహృదయతతో 
ఆచరించే స్నాన, దాన, జప, ఫూజాదులు విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో, ఈ కార్తీక 
(తాన్ని తులాసంక్రమణాదిగా గాని, శుద్ధ ఎొడ్యమి నుంచి గాని (పారంభించాలి. ముందుగా - 

శ్లో// “సర్వపాప హరం పుణ్యం (వతం కార్తీక సంభవం 
నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే // 

ఓ దామోదరా! నా ఈ (వతమును నిర్విఘ్నముగా పూర్తి చేయుము అని నమస్కార 
ఫూర్వకముగా సంకల్సించుకొని, కార్తీక స్నానమాచరించాలి. కార్తీకముందలి సూర్యోదయ వేళ 
కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పునలవి కాదు. సూర్యుడు తులారాళిని 
(ప్రవేశించగానే గంగానది (దవరూపం ధరించి సమస్త నదీజలాల యందునా చేరుతుంది. 
వాపీకూప తటాకాది సమస్త సజ్ఞలాశయాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి వుంటాడు. 
(బాహ్మణుడయిన వాడు కార్టీకః మాసములో నదికి వెళ్ళి హరి ధ్యానయుతుడై, కాళ్లూ- చేతులూ 
కడుగకొని, ఆచమించి, 

శుద్ధాత్ము డై మంత యుక్తముగా భైరవాజ్ఞను తీసుకుని మొలలోతు నీటిలో నిలబడి 
స్నానము చేయాలి. పిదప దేవతలకు, బుషులకు పితరులకు తర్పణాలను వదలాలి. అనంతరం 
అఘమర్ధణ మం(తజపంతో, బొటనవేలి కొనతో నీటిని కెలికి మూడు దోసెళ్ల నీళ్లను గట్టుమీకు 
జమ్మి తీరము చేయాలి. చేరగానే కట్టుబట్టీ కొనలను పిండాలి. దీనినే యక్ష తర్పణమంటారు. 
అనంతరం ఒళ్లు తుడుచుకుని, పొడీవి-మడీివి- తెల్టబియిన వన్తాలను ధరించి హరిస్థురణ 
చేయాలి. గోపీచందనంతో 12 ఊర్హ్యపుం[డ్రాలను ధరించి, సంధ్యావందన గాయశ్రీ జపాలను 
ఆచరించాలి. ఆ తరువాత - జౌపాసనము చేసి, (బహ్మయజ్ఞ మాచరించి, తన తోటలో నుంచి 
చక్కటి పుష్పాలను తెబ్బి శంఖ-చ(కధార్శియెన ఎష్టువును - సాల(గామ మందు నుంచి సభిక్టిగా 
షోడశోపచారాలతోనూ పూజించాలి. అటు పిమ్మట కార్పీక పురాణ పఠనమును గాని, శ్రవణమును 
గాని ఆచరించినవాడై. స్వాగ్భహాన్ని చేరి దేవతార్చన, వైశ్య దేవాదులను చేసి, భోజనమును 
చేసి, ఆచమించి వునః పురాణ కాలక్షేపమును చేయాలి. 

సాయంకాలము కాగానే ఇతర వ్యాపారాలనన్నిటినీ నిరమించుకుని - 
శివాలయములోగాని, విష్వ్రాలయములోగాని యథాశక్తి దీపాలను పెట్టి అక్కడి స్వామిని 
ఆరాధించి, భక్ష్యభోజ్యూదులు నివేదించి శుద్ధ వాక్కులతో హరిని స్తుతించి నమస్కరించుకోవాలి. 


ఈ కార్తీక మాసము పొడుగునా ఈ విధంగా (వతాన్ని చేసిన వారు పునరావృత్తి రహితమైన 
వైకుంఠాన్ని పొందుతున్నారు. (పస్తుత పూర్వ జన్మార్థితాలైన పాపాలన్నీ కూడా కార్తీక (వతం 
వలన హరించుకుపోతాయి. 

వర్ణాశ్రమ లింగవయోభేద రహితముగా ఈ [వ్రతాన్ని ఎవరాచరించినా సరే వాళ్లు 
మోక్షార్లులు కావడం నిస్సంఛశయము. జనకరాజా! తనకు తానుగా ఈ (వతాన్ని ఆచరించలేక 
పోయినా - ఇతరులు చేస్తుండగా చూసి, అసూయారహితుడై ఆనందించే వానికి - ఆ రోజు 
చేసిన పాపాలన్నీ విష్టుకృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి. 

ది 9తీయాధ్యాయము 
కార్తీక సోమవార (వ్రతము 

వశిష్ట ఉవాచ: హే జనక మహారాజా! వినినంత మాత్రము చేతనో మనోవాక్సాయముల 
ద్వారా చేయబడిన సర్వపాపాలనూ హరింపచేసే కార్తీక మహాత్మ్యాన్ని (శ్రద్ధగా విను నుమా! 
అందునా, ఈ నెలలో శివ(పీతిగా సోమవార (తము ఆచరించేవాడు తప ఎనిసరిగా కైలాసాన్ని 
చేరుకుంటాడు. కార్తీకమాసంలో వచ్చే ఏ సోమవారము నాడయినా సరే - స్నాన, జపాదులను 
ఆచరించిన వాడు వెయ్యి అశ్వమేథాల ఫలాన్ని పొందుతాడు. ఈ సోమవార (వతవిధి 
ఆరురకాలుగా ఉంది. 1.ఉపవాసము 2 ఎకభక్రము ౩ నక్తము 4 అయాచితము 5.స్నానము 
రతిలదానము 

ఉపవాసము: శక్తిగలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనము 
(ఉపవాసముతో గడిపి, సాయంకాలమున శివాభిషేకం చేసి, నక్షత దర్శనానంతరమున 
తులసితీరము మా(తమే సేవించాలి. 

2 వికభక్హము: సాధ్యం కాని వాళ్లు ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా 
చేసికొని - మధ్యాహ్నమున భోజనము చేసి, రాత్రి భోజనానికి బదులు శైవ తీరమో తులసీ 
తీర్ణమో మా(తమే తీసుకోవాలి, 

4&నక్రము: పగలంతా ఉపవసించి, రాత్రి నక్షత దర్శనం తరువాత భోజనమునకు గాని, 
ఉపాహారమును గాని స్వీకరించాలి. 

4 అయాచితము: భోజనానికా తాము (ప్రయత్నించకుండా ఎవరైనా - వారికి వారుగా 
పిలిచి పెడితే మా[తమే భోజనం చేయడం “అయాచితము' 

స్నానము: సె వాటికి వేటికీ శక్తి లేని వాళ్లు సమం(తక స్నాన జపాదులు 
చేసినప్పుటికిన్నీ చాలును. 

ర. తిలదానము: మంత జపవిధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారము నాడు 
నువ్వులను దానము చేసినా సరిపోతుంది. 





ఫై ఆరు పద్ధతులలో దేవిని ఆచరించినా కార్డీక సోమవార (వ్రతము చేసినట్లే అవుతుంది. 
కానీ, తెలుసుండి కూడా ఏ ఒక్కదానినీ ఆచరించని వాళ్లు ఎనిమిది యుగాల వాటు కుంభీపాక 
రౌరవాది నరకాల్ని పొందుతారని ఆర్ధవాక్యము. ఈ (వతాచరణము వలన అనాథలూ, స్త్రీలు 
కూడా విష్టు సాయుజ్యమును పొందుతారు. కార్లీకః మాసములో వచ్చే (పతి సోమవారము నాడూ 
కూడా పగలు ఉపవసించి, రాతి నక్షత దర్శ్భనానంతరము మా(తమే భోజనము చేస్తూ - ఆ 
రోజుంతా భగవద్యానములో గడిపే వాళ్లు తప్పనిసరిగా శివసాయుజ్యాన్ని పొందుతారు. 
సోమవార (వతాన్ని చేసే వాళ్లు నమక చమక సహితంగా శివాభిషేకమును చేయుట (ప్రధానమని 
తెలిసికోవాలి. ఈ సోమవార (వతఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను. 
నిష్టురి కథ 
వూర్వం ఒకానొక (బాహ్మణునికి 'నిష్టురి' అనే కూతురుండేది. ఫుష్టిగానూ, అందంగానూ, 
అత్యంత విలాసంగానూ వుండే ఈమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అబ్బలేదు. దుష్టగుణ 
భూయిష్టమై, గయ్యాలిగానూ, కాముకురాలుగానూ చరించే ఈ 'నిష్టురి'ని ఆమె గుణాల రీత్యా 
'కర్కశ అని కూడా పిలుస్తూ వుండేవారు. బాధ్యత (పకారం తండి ఆ కర్కశను సౌరాష్ట్ర 
([బాహ్మణుడయిన మి(త్రశర్మ అనేవానికిచ్చి, తన చేతులు దులిపేసుకున్నాడు. ఆ మి(తశర్జు 
చదువుకున్నవాడు, సద్గుణవంతుడు సదాచారపరుడూ, సరసుడూ మాత్రమేకాక సహృదయుడు 
కూడా కావడం వలన - కర్కశ ఆడినది వాటిగా, పాడినది పొటగా కొనసాగజొచ్చింది. పెగా 
ఆమె ప్రతి రోజూ తన భర్ణను తిడుతూ, కొడుతూ వుండేది. అయినప్పటికీ కూడా మనసుకు 
నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక, భార్యను పరత్యజించడం తన వంశానికి పరువు 
తక్కువనే ఆలోచన వలన - మిత్రశర్శ, కర్కశ పెట్టే కఠిన హింసలనన్నిటినీ భరిస్తూనే 
వుండేవాడు గాని, వనాడు ఆమెను శిక్షించలేదు. ఆమె ఎందరో పరపురుషులతో అ(కమ 
సంబంధమును పెట్టుకుని, భర్జను, అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది. అయినా భర్త 
సహించాడు. ఒకానొకనాడు ఆమె యొక్క విటులలో ఒకడు ఆమెను పొందుతూ “నీ మొగుడు 
(బతికి వుండటం వల్లనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం ' అని రెచ్చగొట్టడంతో - కర్కశ ఆ 
రాతికి రాతే నిదాము(దితుడై వున 2 భర శిరస్సును ఒక పెధ బండరాతితో మోది చంపివేసి, ఆ 
శవాన్ని తానే మోసుకుని పోయి ఒక పాడుబడిన నూతిలోనికి విసిరి వేసింది. ఇదంతా 
గమనించినప టికీ కూడా ఆమె విటుల బలం ఎక్కువ కావడం చేత, అత్తమామలు ఆమెనేమీ 
అనలేక, తామే ఇల్లు వదిలి పారిపోయారు. 
అంతటితో మరింత స్వతంతించిన కర్కశ కన్నుమిన్నుగానని కామావేశంతో అనేక మంది 
పురుషులతో సంపర్కము పెట్టుకొని - ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో (భ్రమింప 
జేసి తన విటులకు తార్చి. తద్వారా సొమ్ము చేసుకునేది. కాలం గడిచింది. దాని బలం తగ్గింది. 
యవ్వనం తొలగింది. శరీరంలోని రక్తం పలచబడటంతో 'కర్శశ' జబు ఎ పడీంది. అసంఖ్యాక 





పురుషోత్తములతో నాగించిన శృంగార (కీడల పుణ్యమా అని, అనూహ్యమైన వ్యాధులు సోకాయి. 
ఫూలగుత్తిలాంటి మేను పుళ్లుపడిపోయినది. జుగీబిగీ తగిన కర్కశ వద్దకు విటుల రాకపోకలు 
తగిపోయాయి. ఆమె సంపాదన పడిపోయింది. అందరికందరూ ఆమెను అసహోంచుకోసాగారు. 
తుదకు అ(క్రమపతులకే గాని సుతులకు నోచుకోని ఆ నిష్టురు తినడానికి తిండి, ఉండేందుకింత 
ఇల్లూ, వంటినిండా కప్పుకునేందుకు వస్త్రము కూడా కరువైనదై, సుఖవణాలతో నడివీధినపడి 
మరణించింది. కర్శశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కుకూడా లేకపోయింది. యమదూతలు 
ఆ జీవిని పాశబద్ధను చేసి, నరకానికి తీసుకు వెళ్లారు. యముడామెకు దుర్భరమైన శిక్షలను 
విధించాడు. 
భర్హ్శృ(దోహికి భయంకర నరకం: 

భర్తను విస్తరించి పరపఫురుషులను ఆలింగనము చేసుకున్న పాపానికి - ఆమె చేత 
మండుతున్న ఇనుపస్తంభాన్ని కొగిలింప చేశాడు. భర తలను (బద్ధలు కొట్టినందుకు - ముండ్ల 
గదలతో ఆమె తల చిల్లేటట్లు మోదించాడు. భర్లను దూషించినందుకు కొట్టినందుకు, 
తన్నినందుకు, దాని పాదాలను పట్టుకుని, కఠినశిలల్నపె వేసి బాదించాడు. సీసమును గాని 
చెవులలో పోయించాడు. కుంభీపాక నరకానికి పంపాడు. ఆమె పాపాలకు గాను ఆమె ముందరి 
పది తరాలవారూ, తదుపరి పది తరాలవారూ - ఆమెతో కలిసి మొత్తం 2/ తరాల వాళ్లూ 
కుంభీపాకములో కుమిలిపోసాగారు. నరకానుభవము తర్వాత ఆమె పది హేనుసార్లు భూమిపై 
కుక్కగా జన్మించినది. పది హేనవ పర్యాయమున కళింగ దేశములో కుక్కగా వుట్టి ఒకానొక 
(బాహ్హణ గృహములో వుంటూ వుండేది. 

సోమవార (వతఫలము చే కుక్క క్రైలాసమందుటీ: 

ఇలా వుండగా, ఒక కార్తీక సోమవారము నాడా (బాహ్మణుడు పగలు ఉపవాసముండి, 
శివాభిషేకాదులను నిర్వర్తించి, నక్షత దర్శ్భనానంతరము, నక్త స్వీకారానికి సిద్ధపడి, ఇంటి 
బయలులో బలిని విడిచి పెట్టాడు. ఆనాడంతా ఆహారము దొరకక పస్తుపడి వున్న కుక్క (ప్రదోష 
దినాన ఆ బలి అన్నాన్ని భుజించినది. బలి భోజనము వలన దానికి వూర్వస్థుతి కలిగి - “ఓ 
విపుడా! రక్షింపవు మని కుయ్యి పెట్టినది. దాని అరుపులు విని వచ్చిన వి(ఫ్రుడు - కుక్క 
మాటలాడటాన్ని గమనించి విస్తుపోతూనే - “ఏమి తప్పు చేశావు? నిన్ను నేనెలా 
రక్తించగలను?” అని అడిగాడు. 

అందుకా కుక్క ఓ (బాహ్మణుడా! పూర్వజన్మలో నేనొక విప్ర వనితను. కామముతో కండ్లు 
మూసుకు పోయి, జూరత్వానికి ఒడిగట్టి, భరహత్య్వకూ, వర్ధసంకరానికి కారకురాలినైన పతితను. 
ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చితహింసలనుభివించి ఈ భూమి పె 
ఇప్పటికి 14 సార్లు కుక్కగా పుట్టాను. ఇది 15వ సారి. అటువంటిది - ఇప్పుడు నాకు హఠాత్తుగా 





ఈ పురాజన్మ లెందుకకు గుర్తుకు వచ్చాయో అర్థము కావడం లేదు. దయచేసి విశదపరుచుమని 
కోరినది. 

(బాహ్మణుడు సర్వాన్నీ జ్ఞాన దృష్టి చేత తెలుసుకుని “శునకమా! ఈ కార్డీక 
సోమవారమునాడు (పదోషవేళ వరకు పస్తుపడి వుండి - నాచే విడువబడిన బలిభక్షణమును 
చేయుట వలననే నీకీ పూర్వజన్మ జ్ఞానము కలిగిన 'దని చెప్పాడు. ఆమై నా జాగిలము 
'కరుణామయుడైన ఓ (బాహ్మణుడా! నాకు మోక్షమెలా సిద్ధించునో ఆనతీయుమని కోరిన మీదట, 
దయాళువైన ఆ భూసురుడు తాను చేసిన అనేకానేక కార్లీక సోమవార (వతాలలో - ఒక 
సోమవారం నాటి వతఫలాన్ని ఆ కుక్కకి ధారపోయగా, ఆ క్షణమే ఆ కుక్క తన శునక దేహాన్ని 
పరిత్యజించి - దివ్వ స్త్రీ శరీరిణియె - (ప్రకాశమానహార వస్త్ర విభూషితయె, పితృ దేవతా 
సమన్విత్యైొ కైలాసమునకు చేరినది కాబట్ట్‌ ఓ జనక మహారాజా! నిస్ఫంశయ 
నిశేయనదాయియిన ఈ కార్తీక సోమవార (వతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు” అంటూ 
వళిష్టుడు చెప్పడం ఆపాడు. 

ద్వితీయాధ్యాయ సృమాప్పః 
మొదటి రోజు పారాయణము సమాప్తము 


సంవూర్హ కార్తీక మహాపురాణము 
రెండవరోజు పారాయణము 
తృతీయాధ్యాయము 
(బహ్మర్థియిన శ్రీ వశిష్ట మహర్థి రాజర్థియెన జనకునికి ఇంకా ఇలా చెప్పసాగాడు; రాజా! 
స్నాన దాన జప తపాలలో దేవినిగానీ, ఈ కార్తీకమాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరిం చినప్పుటికీ 
కూడా - అది అక్షయమైన ఫలాన్నిస్తుంది. ఎవరైతే సుఖలలాసులై శరీర కష్టానికి జడిసి కార్తీక 
(వతాన్ని ఆచరించరో - అటువంటి వాళ్లు వంద జన్మలు కుక్కలుగా పుడతారు. 
శ్లో// పౌర్హమ్యాూం కార్డీ కేమాసి స్నానాందీస్తు నాచరన్‌ / 
కోటిజన్హుసు చండాలయోనౌ సంజాయతే నృప // 
శ్లో (క్రమాదోోనౌ సముత్పన్నో భవతి (బహ్మరాక్షసః / 
అత్త వోదాహరంతీ మ మితిహాసం వురాతనమ్‌ // 
భావం: కార్తీక పౌర్ణమినాడు, స్నాన దాన జపోపవాసాలలో వ ఒక్కటీ కూడా ఆచరించని 
వాళ్లు కోటి పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి, తుదకు (బహ్మ రాక్షసులుగా 
పరిణమిసారు. ఇందుకు డదాహరణంగా ఒక గాథను చెబుతాను ఎను. 
తత gనిపోపాఖ్యానము: 
అతి ప్రూర్యకాలంలో ఆంధ్రదేశంలో తత్త్ప్వనిష్టుడనే (బాహ్ముణుడు వుండేవాడు. సకల శాస్త్ర 
పారంగతుడు, అసత్యములను పలుకని వాడూ, అన్ని భూతముల యందునూ దయాళువ్రూ, 
తీర్థాటన (పియుడూ అయిన ఆ విప్రుడు ఒకానొక తీర్ణయ్యాతా సందర్భముగా ప్రయాణిస్తూ 
మార్లమధ్యములో గోదావరీ తీరానగల ఒకానొక ఎత్తయిన మర్రిచెట్లు మీద - కారు నలుపు 
కాయచ్చాయ గలవాళ్లూ, ఎండిన డొక్కలు కలవాళ్లూ, ఎరని న్మేతములు - గడ్ధములూ 
కలవాళ్లూ, (గుచ్చబడిన ఇనుపతీగెలకు మల్లే పెకి క? వున్న తలవెం[టుకలతో, వికృత 
వదనారవిందాలతో, కత్తులూ, కపాలాలూ ధరించి, సర్వజీవ భయంకరులుగా వున్న ముగ్గురు 
(బహ్మూ రాక్షసులను చూశాడు. ఆ రాక్షసుల వలన భయము చేత ఆ మి చెట్టు నాలుగు వైపులా 
కూడా పన్నెండు మైళ్ల దూరంలో ఎక్కడా ప్రాణి సంచారమనేదే వుండేది కాదు. అటు వంటి 
భయంకర స్వరూవులైన ఆ రాక్షసులను అల్లంత దూరము నుంచే చూసిన తత్వనిష్టుడు 
అదిరిపడ్డాడు. దానితో బాటే ఆ రాక్షసులు కూడా తనను చూడటంతో మరింత భయపడినవాడై - 
శోకాకుల చిత్తముతో శ్రీహరిని స్మరించసాగాడు. 
తత్వనిష్టుడి శరణాగతి 
శ్లో// (త్రాహి దేవేశ లోకేశ! త్రాహి నారాయ ణావ్వయ 
సమస్త భయవిద్వ్వం సిన్‌/ (త్రాహిమాం శరణాగతం 
వ్యాసం పశ్యామి దేవేశ! త్వత్తోహం జగదీశ్వర // 





అంటే - “దేవతలకూ, లోకాలకూ కూడా యజమానివయిన వాడా! నారాయణా! అవ్యయా! 
నన్ను కాపాడు. అన్నిరకాల భయాలనూ అంతము చేసేవాడా! నిన్నే శరణుకోరుతున్న నన్ను 
రక్షిం చు. ఓ జగదీశ్వరా! నువ్వు తప్పు ఇంకొక దిక్కు ఎరుగని వాడను. నన్ను కాపాడు రక్షించు” 
అని ఎలుగెత్తి స్తరించుచు రాక్షస భయముతో అక్కడ నుంచి పారిపోసాగాడు. అతనిని పట్టి 
వధించాలనే తలంపుతో ఆ రాక్షస(తయము అతని వెనుకనే పరు గెత్తసాగినది. రక్కసులా పారునికి 

_ చేరువవుతున్న కొద్దీ, సాత్వికమైన విప్ర తేజస్సు కంటబడటం వలనా - తెరిపి లేకుండా అతనిచే 
స్మృరించబడుతూన్న హరినామము చెన్రలబడుట వలనా - వెంటనే వారికి జ్లానోదయమయింది. 
అదే తడవుగా ఆ బాపనికి ఎదురుగా చేరుకొని, దండ (పణామాలాచరించి, అతనికి తమ వలన 
కీడు కలుగబోదని నమ్మబలికి, ఓ ([బాహ్మణుడా! నీ దర్భనముతో మా పాపాలు నశించిపోయాయి. 
అని వునః పునః నమస్కరించారు. వారి నమతకు కుదుట పడిన హృదయముతో - తత్వనిష్టుడు 
మీరెవరు? చేయరాని పనులు వేనిని చేయడం వలన ఇలా అయిపోయారు? మీ మాటలు 
వింటుంటే బుధిమంతుల్లా వున్నారు. మరి ఈ వికృత రూపాలేమిటి? నాకు వివరముగా చెప్పుండి. 
మీ భయబాధావళి తొలగే దారి చెబుతాను” అన్నాడు. 
(దావిడుని కథః 

పారుని వలుకుల్వపె, ఆ రక్కసులలో ఒకడు తన కథనిలా వినిపించసాగాడు. 'బిప్రోత్రమా! 
నేను (ద్రావిడుడను. (దవిడ దేశమందలి మంధరమనే (గామాధికారినైన నేను, కులానికి 
([బాహ్మణుడనే అయినా - గుణానికి కుటిలుడనీ, వంచనామయ వచః చమత్కారుడినీ అయి 
వుండేవాడిని. నా కుటుంబ (శ్రేయస్సు కై, అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను. 
బంధువలకుగాని, (బ్రాహ్మణులకు గాని ఎనాడూ పభ్ధెాడన్నమయినా పెట్టి ఎరుగను. 
నయవంచనలతో (బాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబము నాతో సహా ఏడు తరాల 
వాళ్లు అధోగతుల పాలయిపోయారు. మరణానంతరము దుస్తహవైన నరకయాతనలు 
అనుభవించి చివరికిలా (బహు రాళక్షసుడనయ్యాను. కృపాయత్త చిత్తుడవై - నాకు ముక్తినిచ్చే 
యుక్తిని చెప్పు. అన్నాడు. 

ఆం(ధదేశీయుని గాథ: 

రెండవ రాక్తనునిలా విన్నవించుకోసా గోడు - ఓ పవిళుడా/ నేను ఆం(ధుడను. నిత్యమూ 
నా తభిదం(డులతో కలహించుచు, వారిని దూషించుచు వుండే వాడిని. నేను నా భార్యా పిల్లలతో 
మృష్టాన్నాన్ని తింటూ, తల్లిదండ్రులకు మాత్రం చది కూటిని పడవేసే వాడిని. బాంధవ (బాహ్మణ 
కోటికేనాడూ ఒక ప్రూటయినా భోజనము పెట్టక - విపరీతముగా ధనార్ధన చేసి ఆ కావరముతో 
(బతికే వాడిని. ఆ శరీరము కాలం చేశాక నరకానపడి ఘోరాతి ఘోరమైన బాధలనుభవించి 
చివరికి ఇక్కడిలా పరిణమించాను. ఆ (ద్రావిడునికివలెనే - నాకు కూడా ముక్తి కలిగో దారిని 
బోధించుము' అని అన్నాడు. 





ఫూజూరి కథః 

అనంతరం మూడవ రాక్షసుడు ముందరకు వచ్చి ఇలా మొర పెట్టనారంభిం చాడు. ఓ 
సదాచార సంపన్నుడా! నేను ఆం(దేశపు ([బాహ్మణుడను. విష్ల్యాలయంలో ఫూజారిగా 
వుండేవాడిని. కాముకుడనూ, అహంభావిన్సీ కఠినవచస్కు డనీ అయిన నేను - భక్తులు స్వామి 
వారికి అర్చించే కైెంకర్యాలన్నిటినీ - నా వేశ్యలకు అందచేసి, విష్ణు సేవలను సక్రమముగా 
చేయక గర్వముతో తిరి గోవాడిని. తుదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి, వేశ్యలకు 
ధారపోసి వారితో సంభోగ సుఖములనుభవిం చుచు పాపవుణ్య విచక్షణా రహితుడనై 
(సవర్తిం చేవాడిని. ఆ నా దోషాలకు (ప్రతిఫలంగా నరకమును చవి చూసి, అనంతరము ఈ భూమిసె 
నానావిధ హీన యోనులలోనూ, నానా నీచ జన్మలనూ ఎత్తి కట్టకడకీ బెటిదయిన (బ్రహ్మ రాక్షసునిగా 
పరిణమించాను. ఓ సదాయుడా! నన్ను మన్నించి - మరలా జన్మించే అవసరం లేకుండా - 
మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచించవయ్యా అని ప్రార్థించాడు. 

(బహ్మరాక్షసులు ఉత్తమ గతి పొందుట: 

తమ తమ వూర్వ భవకృత మహాఘరాశికి - ఎంతగానో పశ్చాత్తాప పడుతూన్న ఆ 
రక్ళసులకు అభయమిచ్చి భయపడకండి - నాతో కలిసి కార్తీక స్నానానికి రండి. మీ సమస్త 
దోషాలూ నశించిపోతాయి” అని చెప్పి వారిని తన వెంట బయలు దేర దీశాడా (బ్రాహ్మణుడు. 
అందరూ కలిసి కావేరీ నదిని చేరారు. అక్కడ తత్వనిష్టుడు - ([బహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం 
చేసి తాను స్వయముగా ముందు స్నానం చేసి, పిమ్మట రక్కసుల చేత కూడా స్నానం 
చేయించాడు. అనంతరము - 

శ్లో 1! అముకానాం (బహ్మరాక్షసత్వ నివారణార్ధం / 

అస్యాం కావేర్యాం - (పాతః స్నాన మహం కరిష్యే // 

అనే సంకల్పుములతో అతడు విధివిధానముగా స్నానం చేసి, తత్సలాన్ని (బహ్మరాక్షసులకు 
ధారపోయగా - వారు విగతదోషులూ - దివ్యవేషులూ అయి తక్షణమే వైకుంఠానికి 
(ప్రయాణమయ్యారు. 

విదేహరాజా! అజ్ఞానము వలన కాని, మోహ - (ప్రలోభావల వలన గాని, ఎ కారణము 
చేతనైనా గాని - కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరీ నదిలో స్నానమాచరించి, విష్ణువును 
ఫూజుంచిన వాళ్లకు నిస్సందేహముగా పది వేల యజ్ఞాలు చేసిన ఫలము కలుగుతుంది. అందువల్ల 
- వదో ఒక ఉపాయం చేసెనా సరే కార్తీకంలో కావేరీ స్నానమును తప్పుకుండా చేయాలి. 
కావేరీలో సాధ్యము కాకపోతే గోదావరిలోనైనా, మరెక్కడయినా నరే - (పాతు స్నానం మాత్రం 
చేసి తీరాలి అలా ఎవరైతే కార్తీక దామోదర (ప్రీతిగా ప్రాతః స్నానము చేయరో, వాళ్లు పది 
జనులు చండాలవు యోనులలో వుట్టి అనంతరము ఊరపందులుగా జన్మిస్తారు నుమా! 





కాబట్టి - ఎటువంటి మీమాంసతోటీ నిమిత్తం లేకుండా స్త్రీలుగాని, వురుషులుగాని కార్తీక 

మాసంలో తప్పనిసరిగా ప్రాతః స్నానం ఆచరించాలి, 
చతుర్థాధ్యాయము: 

జనకుడు అడుగుతున్నాడు: “హే (బహ్మర్లీ! నువ్వింతవరకూ కార్తీక మహాత్మ్యాన్ని 
అసాధారణ ధోరణిలో చెప్పావు. అయితే ఏ సంకల్పంతో ఈ (వతం ఆచరించాలో - వవ దానాలు 
చేయాలో కూడా తెలియజేయి.” 

వశిష్ట ఉవాచ: అన్ని పాపాలనూ మన్ను చేసేదీ పుణ్యాలను అగణ్యాలుగా మార్చేదీ 
అయిన ఈ కార్తీక (వతానికి ఫలానా సంకల్పము’ అనేది హాస్యాస్పదమయిన విషయము. 

ఈ కార్తీక (వతం ఆచరించడం వలన నశించనంతటి పాపం అనేది ఇంకా ఈ (ప్రపంచంలో 
పుట్రనే లేదు. 

అందువల వత ధర్మాలనూ, తత్పలాలనూ చెబుతాను విను. 

కార్తీకమాసప్రు సాయంకాలము శివాలయములో దీపారాదన చేయడం వలన అనంతమైన 
ఫలము వస్తుంది. శివాలయ గోఫ్రురద్వారు శిఖరాలయందుగానీ - శివలింగ సన్నిధినిగానీ 
దీపారాధన చేయడం వలన అన్ని పాపాలూ అంతరిం చిపోతాయి. ఎవరయితే కార్తీకములో 
శివాలయములో ఆవునేతితోగాని, నువ్వులనూనెతో గాని ఇప్పు-నారింజనూనెలతో గాని దీప 
సమర్పణ చేస్తారో -వాళ్లు ధర్మ వేత్తలవుతారు. ఆఖరికి ఆముదపు దీపాన్నయినా సమర్పించిన 
వాళ్లు అత్యంత ప్రుణ్యవంతులవుతారు. కనీసము, కాంక్షతో గాని - నలుగురి నడుమా బడాయి 
కోసం గానీ దీపాన్ని చ్చే వాళ్లు కూడా శివపియులవుతారు. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ 
చెబుతాను ఎను. 

కార్తీక దీపారాధనా మహిమ 

ఫూర్వము పాంచాలదేశాన్ని పరిపాలించే మహారాజొకడు, కుబేరుని మించిన సంపద 
కూర్చుకుని వున్నా, కుమారులు లేని కారణంగా (కుంగిపోయిన వాడై, కురంగపాణికై తపస్సుకు 
కూర్చున్నాడు. మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడనే ముని - అతని తపస్సుకు 
కారణమడిగి తెలుసుకుని, 'ఓ రాజా! ఈ మాత్రపు కోరికకు తపస్సుతో పని లేదు. కార్తీక 
మాసములో శివ ప్రీతిగా వతమాచరించి, (బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతోష పెట్టు. అలా 
చేస్తే - నీకు తప్పక పుత్రక సంతానము కలుగుతుందని చెప్పాడు. బుషి వాక్యమును 
శిరోధార్యముగా తలచి - ఆ పాంచాలుడు తన పట్టణము చేరి, కార్తీక ప్రతమాచరించి, శివ ప్రీతికౌ 
(బాహ్మణులకు దీపదానములను చేశాడు. తతృలముగా మహారాణి నెల తప్పి, యుక్రకాలములో 
పురుష శిశువును (ప్రసవించింది. రాజు దంపతులు ఆ శిశువుకి శ్యతుజత్తు' అని పేరు పెట్టారు. 





శ(తుజత్తు చరి(తము: 

ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్థ్ధమానుడై పెరిగి, యువకుడై, వీరుడై వేశ్యాంగనా లోలుడై, 
అప్పటికీ తృప్తి చెందకు పరస్టీరక్తుడె, యుకా యుక్త విచక్షణా నాప్తికుడైై శాస్త్ర ధిక్కారియి, 
వర్ధసంకర కారకుడై హితవు చెప్పవచ్చిన వారిని చంపుతానని బెదరించుచు, స్వేచ్చాచారియొ 
(పవర్తింపసా గోడు. అటు వంటి సందర్భంలో - సౌందర్యరాశి సింహమధ్యమా, అరటి దోనౌల వంటి 
తొడలు గలదీ, పెధ్ర పెధ్ర పిరుదులూ, శతా కన్నులూ కలదీ, చిలుకవలే చక్కని పలుకులు 
గలదీయైన ఒక (బ్రాహ్మణ పత్ని తారసిల్లింది. శతుజుత్తు ఆమె పట్ట మోహితుడయ్యాడు. 
అనుపమాన సౌందర్య, శౌర్య, తేజో విరాజుతుడైన ఈ యువరాజు పట్ట ఆ బాపనిది కూడా మోజు 
పడినది. తత్సారణముగా - ఆమె రోజూ రాత్రి తన భర్త న్మిదపోగానే - సం కేత స్థలంలో 
రాజకుమారుని కలిసి - సురత [క్రీడలలో సుఖిం చేది. రంకూ-బొంకూ దాగవు గదా! ఏదో విధంగా 
ఈ సంగతి ఆ బాపని దాని భర్తకు తెలిసిపోయినది. అది మొదలు అతనొక కతిని ధరించి - ఈ 
రంకు జంటను (ప్రత్యక్షంగా చూసి, వారి గొంతు లుత్తరించాలని తిరుగుతున్నాడు. 
మహాకాముకురాలయిన జారిణిగాని, ఆ శతుజిత్తుగాని ఈ సంగతి ఎరుగరు. 

రోజులిలా గడుస్తూ వుండగా ఒకానొక కార్తీక పౌర్ధమి సోమవారం నాడు రాత్రి ఆ 
కాముకులు తమ సురత క్రీడలకై ఒకానొక శిథిల శివాలయాన్ని నం కేత స్థానముగా 
ఎంచుకున్నారు. అపరరాక్రి వేళ వాళ్లు అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా 
వుంది. ఆ బాపనిది తన చీరచెంగు చింపి వత్తిని చేసింది. రాజకుమారుడు ఎక్క డినిం చో 
ఆముదమును తెచ్చాడు. ఇదరూ కలిసి అక్కడి ఖాభిపమిదలో ఆ రెంటినీ జోడించి దీపం పెట్టారు. 
ఆ దీపపు వెలుగులో ఒకరి అందాలొకరు చూసుకుంటూ సంభోగములో లీనమయ్యారు. 

ఈ విషయాన్ని ఆ బాపన దాని మొగుడెలాగో తెలుసుకున్నాడు. కత్తి పట్టుకుని వచ్చాడు. 
ముందుగా శ్యతుజిత్తునీ అనంతరం తన భార్యనూ తెగనరికి - తాను కూడ ఆ అదే కత్తితో 
పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విధంగా వాళ్లు ముగ్గురూ ఆ రాత్రి అక్క డికళ్ళ డే 
విగతజీవులు కాగానే - పాశహస్తులైన యమదూతలూ - పవిత్రాత్ములైన శివదూతలూ - ఒకేసారి 
అక్కడకు చేరారు. శివదూతలు రాకుమారుడినీ, రంకులాడినీ తమ విమానంలో కైలాసానికి 
తీసుకుపోసాగారు. యమదూతలు అమాయకపు బాపడిని తమతో నరకము వైఫ్రు లాగుకొని 
పోసాగారు. అందుకచ్చారుపడిన పారుడు - “ఓ శివదూతలారా! కాని పని చేసిన వారికి 
కైలాసభోగము - నా వంటి సదాచారుడికి నరక యూగమునా?' అని ప్రశ్నించగా, అందులకా 
శివదూతలు - వీరెంత పాపాత్ములయినా - ఈ రోజు కార్తీక ఫూర్ణిమ సోమవారం కాబట్టి 
శివాలయములో - అందునా - శిథిలాయములో శివలింగమునకు ఎదురుగా దీపారాధన చేశారు 
గనక, వారి పాపాలూ, నేరాలూ నశించి వుణ్యాత్ము లయ్యారు. ఎ కారణం చేతనైనా సరే కార్తీక 
మాసములో అందునా పౌర్ణమినాడు, పెగా సోమవారమునాడు దేవాలయములో దీపారాధనము 





చేయడం వలన అత్యధిక వుణ్యాత్తులైన వీళ్లని వొపకర్గులుగా భావించి చంపిన కారణంగా 
నువ్వు వుణ్యహీనుడివీ పాపాత్తుడివీ అయ్యావు. అందుకే, నీకు నరకము - నీరికి కైలాసము" 
అని చెప్పారు. 

(బాహ్మణుడికీ, శివపారిషదులకూ జరిగిన ఈ సంభాషణను విన్న శ్యతుజుత్తు తాను కలుగ 
చేసుకుని, అయ్యలారా! దోషులము మేమెయుండగా, మాకు కైవల్యమిచ్చి మమ్మల్ని చంపి 
వుణ్యాత్తులను చేసిన ఆ అమాయకుడిని నరకానికి పంపడం భావ్యము కాదు. కార్తీక మాసము 
దొఢదయితే, అందునా పౌర్ణిమ గొప్పదయితే, సోమవారము మరీ ఘనమియనదయితే, దీపారాధాన 
మరీ పుణ్యకరమెనదయితే మాతో బాబే కలసి మరణించిన ఆ బాపనికి కూడా కైలాసమీయక 
తప్పు దని వాదించడం జరిగింది. తత్సలముగా - శతుజుత్తు తానూ, తన (ియురాలూ 
ఆచరించిన వలీ, తైెలముల పుణ్యము తాముం చుకుని, ఆ దీపమును వెలిగించిన పుణ్యమును 
(బాహ్మణునకు ధారపోయగా, శివదూతలా విప్రుని కూడా యమదూతల నుండి విడిపించి - 
తమతో కైలాసానికి తీసికొని వెళ్ళారు. 

కాబట్టి ఓ మిదిలానగరాధీశ్వారా/ కార్తీక మాసములో తప్పనిసరిగా - శివాలయములోగాని, 
విషఫ్వాలయంలో గాని దీపారాధన చేసి తీరాలి నెల పొడుగునా చేసిన వాళ్లు జ్రానుల్రై తద్వారా 
మోక్షాన్ని పొందగలుగుతారు. అందునా, శివాలయములో చేసిన దీపారాధన నిరంతర 
మోక్ష(పదాయినిగా గుర్తించు. నా మాట విని - కార్తీక మాసము నౌల పొడుగునా నువ్వు 
శివాలయములో దీపారాధన చెయ్యి.” 

ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమందు చతుర్ధాధ్యాయ స్సమాప్తః 

-: రెండవరోజు పారాయణము సమాప్తము:- 





సంపూర్హ కార్ట్జీక మహాపురాణము 
మూడవ రోజు పారాయణము 
పంచమాధ్యాయము 
'ఓ శివధనుస్ఫంపన్నా! జనకరాజా! శ్రధ్ధగా విను. మనము చేసిన పాపాలన్నింటినీ - 
నశింపచేయగల శక్తి ఒక్క కార్తీక మాస (వ్రతానికి మతమే వుంది. కార్తీకమాసములో 
విష్ణుసన్నిధిని ఎవరయితే భగవధీతా పారాయణమును చేస్తారో - వారి పాపాలన్నీ కూడా పాము 
కుబుసములాగా తొలగిపోతాయి. అందునే పదీ-పదకొండు అధ్యాయాలను పారాయణ చేసే 
వారు - వైకుంఠానికి క్షేతపాలకులవుతారు. ఎవరయితే కారీకమాసంలో తులసీదలాలతోగాని, 
తెలుపు లేదా నలుపు గన్నోరు పూలతో గాని విష్ణుపూజను చేస్తారో - వాళ్లు వైకుంఠానికి చేరి, 
విషు సమభోగాలననుభవిస్తారు. ఈ కార్తీకమాసంలో హరిహరులెవరి సన్నిధినైనా నరే - వ 
పురాణాన్నయినా సరో (ప్రవచించేవారు సర్వ కర్మబంధ విముక్తులవుతారు. 
కార్తీక వనభోజనము 
శ్లో యః కార్తీకే సితే వనభోజన మాచరేత్‌ 
సయాతి వైష్ణవం ధామ సర్వపాపెః ప్రముచ్యతే / 
కారీక మాస శుక్లపక్షంలో వనభోజనము చేసిన వారు - పాపవిముక్తులై విష్ణుధామాన్ని 
పొందుతారు. జప, హోమ, పూజా, భోజన, తర్పణ ఫలాలతో - పాపీ క్షుద భండాలాది 
అశాచవంతుల యొక్క సంభాషణలను వినిన పాపం తుడిచి పెట్టుకు పోతుంది. కాబట్టి 
మహారాజా! కార్డికమాస శుక్లపక్షంలో అన్నిరకాల వృక్షాలతో బాటుగా ఉసిరిచెట్టు కూడా వున్న 
తోటలోనే వనభోజనమును ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరి చెట్టు (క్రింద సాల్యగామము నుంచి, 
గంధ వుష్పాక్షతాదులతో పూజించి, యధాశక్తి [బాహ్ముణులను ఆహ్వానించి గౌరవించి, వారితో 
కలసి భోజనము చేయాలి. ఇలా - కార్డీక మాసములో వనభోజనాన్ని ఎవరయితే నిర్వహిస్తారో, 
వాళ్లు ఆయా కాలాలలో చేసిన సర్వపాపాల నుంచీ తెములుకుని, విష్టులోకాన్ని పొందుతారు. 
జనకజనపలీ! ఈ కార్జీక మహాత్మ్యాన్ని భక్తిశ్రద్ధలతో విన్న ([బాహ్మణుడొకడు దుర్యోనీ సంకటము 
నుంచీ రక్షింపబడాడు. కథ చెబుతాను విను. 
దేవదత్తోపాఖ్యానము.: 
పూర్వం కావేరీ తీరములో దేవశర్మ అనో సద్భాాహ్మణుడు వుండేవాడు. అతనికొక పరమ 
దుర్మారుడయిన కుమారుడు కలిగాడు. అతని పేరు దేవదత్తుడు. అతగాడి దుష్ట (ప్రవర్హనలను 
గుర్జించిన తండి, అతగాడిని పాపవిముక్తుని చేయాలని సంకల్పించి నాయనా! రోజూ కార్తీక 
(పాతః స్నానాన్ని ఆచరించు. సాయంకాలమున హరి సన్నిధిలో దీపారాధనమును చేస్తూ 
వుండు. ఈ విధంగా కార్తీక (తాన్ని ఆచరించి ధన్యుడివికా” అని చెప్పాడు. కాని 
దుర్వర్ధనుడయిన ఆ (బాహ్మణ పుత్రుడు - తానటువంటి కట్టుకథలను నమ్మననీ, కార్తీక (వతాన్ని 





ఆచరించననీ - తండడికి ఎదురు తిరిగాడు. అందుకు కినిసిన దేవశర్మ తన కుమారుడిని 
'అడవిలోన చెట్టు తొ[రలో ఎలుకవై పడి వుండు అని శపించాడు. శాపానికి భయపడిన ఆ విప 
కుమారుడు తండి పొదాలబడి, తనకు తరణోపాయం చెప్పమని కోరగా - ఆ తండి 'నాయనా+ 
నీవు ఎప్పుడైతే కార్తీక మహాత్మ్యాన్ని సంపూర్ణముగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపము 
పోతుం'దని - శాపవిముక్తి అను(గ్రహించాడు. 

దేవదత్తునికి శాపవిముక్తి: 

పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషికరూపాన్ని ధరించిన (బ్రాహ్మణ యువకుడు 
గజారణ్యములో ఫలవంతమైనదే - అనేక జంతువులకు ఆధారభూతమైనదీ అయిన ఒకానొక 
మహావృక్ష కోటరములో మనసాగాడు. ఇలా కొంతకాలము గడిచాక, ఒకానొకప్పుడు మహర్షియిన 
విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానమాచరించి వచ్చి, ఆ ఎలుక వున్న చెట్టు 
మొదలునందు విష్టుడై తన పరివారానికి పరమపావనమైన కార్డిక మహాత్మ్యాన్ని 
వినిపించనాగాడు. 

ఆ సమయంలో దయాహీనుడూ, పాపాలపుట్టా, అడవి జీవాలను హింసించి 
పొట్టపోసుకునేవాడూ అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతాలకు వచ్చాడు. వుణ్యవురుషుల 
దర్శనము వల్ల ఉపకారమేగాని, అపకారము ఏనాడూ జరుగదు. అదే విధముగా, విశ్వామిత్రాది 
తపోబృంద దర్శనమా(తం చేత - రవంత పశ్చాత్తాప్రుడూ - జ్ఞానీ అయిన ఆ కిరాతకుడు వారిని 
సమీపించి అయ్యా! మీరు చెప్పుకుంటున్న కథలేమిటి? అని వింటూంటే - నాకీ కిరాతక జీవితం 
పట్ల చిరాకు పుడుతోంది. దయ చేసి ఈ రహస్యమేమిటో చెప్పుండి" అనగానే, అతనిలో వివేకం 
విచ్చుకుంటున్న వైనమును గమనించిన విశ్వామిత్రుడు - “నాయనా! మేము కార్తిక వ్రతాన్ని 
ఆచరిస్తున్నాము. ఈ కార్తీక మాసములో ఎవరయినా సరే తెలిసిగాని, 

తెలియకగాని స్నాన దాన జప తపః పురాణ (శ్రవణాదును చేసినట్లయితే వారు వారి సర్వ 
పాపాల నుంచీ విముక్తులవుతారు. ఈ (వతాన్ని భక్తితో ఆచరించే వాళ్లు జీవన్ముక్తులవుతారు' అని 
తెలియజేశాడు. ఈ విధముగా కిరాతకునికి చెబుతూన్న కార్తీక మహాత్మ్యాన్ని వినడమే తడవుగా 
- తొర్రలో వున్న ఎలుక తన శాప[గ్రస్తరూపాన్ని వదలివేసి, పూర్వ యువ ([బాహ్మణ రూపాన్ని 
పొంది - విశ్వామి(తాదులకు (పణమిల్లి తన ఫూర్వవుగాధను వినిపించి, ఆ బుషుల నుండి 
సెలవు తీసుకొని తన ఆ(శమానికి తరలిపోయాడు. అనంతరము ఆ కిరాతకుడు కూడా 
విశ్వామిత్రాదుల వలన కార్డీక మహాత్మ్యాన్ని కడ కంటా తెలుసుకొనడం వలన - ఆ జన్మకి 
కిరాతకుడయ్యో కూడా- దేహాంతరాన ఉత్తమగతులను పొందాడు. కాబట్టి ఓ జనకుడా! ఉత్తమ 
గతులను కోరే వారు ప్రయత్నపూర్యకముగా నయినాసరే కార్తీక వతమాచరించాలి. లేదా, 
కనీసము కార్తీక మహాత్య్యాన్నయినా భక్తి (శ్రద్ధలతో వినాలి. 

పంచమోధ్యాయ స్పమాప్తః 


షథ్టాధ్యాయము.: 

శ్రీ వశిష్టుడు చెబుతున్నాడు రాజర్టీ, జనకా! ఈ కార్తీక మాసము ముప్పయి రోజులు 
కూడా - ఎవరైతే శ్రీమహావిష్ణువును కస్తూరీ, గంధాదులతోనూ, పంచామృ తములతోనూ 
అభిషేకిసారో వారికి పదివేల అశ్వమేధాలు చేసిన ఫలితము లభిస్తుంది. కార్తీక మాసములో 
సంధ్యావేళ విష్టుసన్నిధిలో దీపారాధనమును చేసినా, దీపదానము చేసినా వారు విష్టులోకాన్ని 
పొందుతారు. (ప్రత్తిని శుభ్రపరచి దానితో వత్తిని చేసి, బియ్యప్పిండి లేదా గోధుమపిండితో 
(పమిదను చేసి ఆవునేతిని పోసి, ఆ (పతివత్తిని తడిపి వెలిగించి ఒకానొక సద్భా9హ్మణుని 
ఆహ్వానించి, చివరి రోజున వెండీ (ప్రమిదను, భమిడి వత్తినీ చేయించి, వాటిని బియ్యవు పిండి 
మధ్యన వుంచి, పూజా నివేదనాదులను పూర్తి చేసి (బాహ్మణులకు భోజనము పెట్టి అనంతరము 
- తాము సంయంగా- 

దీపదానమం(తము : సర్వజ్ఞాన (ప్రదం దీపం సర్వసంప చుభావహం / 

దీపదానం (ప్రదాస్యామి కశాంతిరస్తు సదా మమ! 

'జానమునూ, సంపదలనూ, శుభములనూ కలిగించే దైవ, దీపదానాన్ని చేస్తున్నాను. దీని 
వలన నాకు నిరంతరము శాంతి, సుఖములు వర్చడుగాక' అని చెప్పుకుంటూ, పిండితో సహా ఆ 
దీపాన్ని (బాహ్మణునికి దానం చేయాలి. అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు. 
ఈ దీపదానము వలన విద్య, జ్ఞాన, ఆయుర్వృద్ధి, అనంతరము స్వరభోగాలూ కలుగుతాయి. 
మనోవాక్కాయ కృత పాపాలన్నీ సమసిపోతాయి. నిదర్భనార్థమై ఒక కథను వినిపిస్తాను విను. 

లుఖ వితంతువు మోక్షముందుట: 

పూర్వం (దావిడ దేశములో ఒక అనాథ వితంతు వుండేది. ఆమె రోజూ భిక్షాటనమును 
చేసి, వచ్చిన దానిలో - మంచి అన్నమునూ, కూరలని విక్రయించి తాను దూషితాన్నముతో 
తృ ప్రిపడుతూ డబ్బును వెన కేయసాౌగింది. ఇతరుల ఇండ్లలో వంట పనులు, కుట్టుపనులు 
మొదలైనవి చేస్తూ ప్రతిఫలముగా వారి వధ్ర కొంత (దవ్యాన్ని తీసుకుంటూ ఉండేది. అదిగాక 
(దవ్యభిక్షాటన కూడా చేసేది. ఇలా నిత్య ధనార్ధనాలగ్నమానస్యయైన ఆ వితంతువు డబ్బు 
సంపాదించడమే తప్పు ఏనాడూ హరినామస్మరణ చేయడం గాని, హరికథనో, పురాణాన్నో 
వినడంగాని, వుణ్యతీర్ణ సేవనమునుగాని, ఏకాదశీ ఉపవాసమును గాని చేసి ఎరుగదు. ఇటు 
వంటో లుబ్జ్బరాలింటీకి దైవవశాన - శ్రీరంగ యాగ్రీకుడైన ఒక (బాహ్మణుడు వచ్చి - ఆమె స్థితిని 
చూసి - ఆమెకు నరకము తప్పదని గుర్తించి. జాలిపడి - ఆమెను మంచి దారిలో పెట్టదలచి - 
'ఓ అమాయకురాలా! నేను చెప్పేది (శ్రద్ధగా విని ఆలోచించుకో. ఈ తోలు శరీరము వట్ట 
అశాశ్యతమని తెలుసుకో. నేల, నీరునిప్పు, నింగి, గాలి - అనే పంచభూతాత్మకమైనదే ఈ 
శరీరము. ఈ దేహము నశించగానే ఆ పంచభూతములు కూడా - ఇంటి కొప్పు మీద కురిసి 
నలుదిక్కులకూ చెదరిపోయే వాననీళ్లలా - చెదరిపోతాయి. నీట్‌ మీద నురుగులాటి నీ తనువు 





నిత్యము కాదు. ఇది శాశ్వతమని నమ్ముకున్నట్లయితే - ఆశల అగ్నిలో పడే మిడతవలె మసి 
కావడమే తప్పు మేలనేది లేదు. మోహాన్ని, (భమలనూ వదలి పెట్టు. దైవమొక్క. డే శాశ్వతుడనీ, 
సర్వభూతదయకారుడనీ గుర్తించు. నిరతమూ హరిభరణాలనో స్మరించు. కామమంటే - కోరిక, 
కోపమంటే - దుర్మాగహం, భయమంటే - ఆత్మానాత్మీయ భంగత, లోభ మంటే - ధనవ్యయ 
చింత, మోహమంటే - మమతాహంకారాలు - ఇటు వంటి ఈ ఆరింటినీ వదలి పెట్టు. నా మూట 
విని, ఇక నుంచయినా కార్జీకమాసములో ప్రాతఃస్నానాన్ని ఆచరించు. విష్టు(పీతిక్రె 
భగవదర్పణంగా దీపదానము చెయ్యి. 

తద్వారా అనేక పాపాల నుంచి రక్షించబడతావు' అని హితవు చెప్పి, తన దారిన తాను 
వెళ్లిపోయాడు. 

అతగాడి వచోమహిమ వలన ఆమెకు జ్ఞానోదయమైంది. తను చేసిన పాపాలక్రా 
చింతించినది. తాను కూడా కార్తీక (తాన్ని చేయాలని సంకల్పించినది. అందుచేత ఆ 
సంవత్సరములో వచ్చిన కార్తీకమాసాననే (వతాచరణమును (ప్రారంభించినది. సూర్యోదయ 
వోళకల్లా చన్నీళ్ల స్నానమును, హరివూజు దీపదానము, పిదప పురాణ (శ్రవణము - ఈ 
విధముగా కార్తీక మాసము నౌల రోజులూ ఆచరించి చివరి రోజున చక్కగా (టబాహ్మణసమారాధన 
కూడా చేసినది. తక్షణమే ఆమె బంధాలు నశించిపోయిన దై. విగతాసువై విమానారూఢురా్రె 
శాశ్వత స్వారభోగ సౌఖ్యాలను పొందినది. కాబట్టి “రాజూ! కార్తీకమాసములో అన్నిటికంటే 
(ప్రధానమైనది దీపదానము. తెలిసిగాని, తెలియకగాని ఎవరైతే దీపదానము చేస్తున్నారో వారు 
తమ పాపాలను నశింప చేసుకొన్న వారే అవుతున్నారు. దీనిని వినినా, చదివినా జన్మ సంసార 
బంధ విముక్తులై విష్టుభక్సి పరాయణులవుతారు. 

వవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే షష్టోద్యాయ స్స్పృమాప్తః 
మూడవ రోజు పారాయణము సమాప్తము 





సంపూర్హ కార్జీక మహాపురాణము 
నాలుగవ రోజు పారాయణము 
సప్తమాధ్యాయము 

'ఓ జనక రాజేం[దా! కల్ముషఘ్న మైన కార్తీక మహాత్మ్యంలో పుష్పార్చన, దీప విధానాలను 
చెబుతాను ఎను. 

పుష్పార్శనా ఫలదాన దీపవిధి-వి శేషములు: 

ఈ కార్గీక మాసములో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించటం వలన 
కమలాసనియిన లక్షీ దేవి ఆ భక్తుల ఇండ్ల స్థిరనివాస మేర్పరచుకుంటుంది. తులసీ 
దళాలతోగాని, జాజిపువ్వులతోగాని, మారేడు దళాలతో గాని పూజించేవారు తిరిగి ఈ భూమిపె 
జున్మించరు. ఎవరైతే ఈ కార్టీకములో భక్టియుతులైెన పండ్రను దానము చేసారో వారి పాపాలు 
సూర్యోదయానికి చీకట్లవలె చౌదరిపోతాయి. ఉసిరిచెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో 
వూజుంచే వారిని తేరిజూడడానికి యమునికి కూడా శక్తి చాలదు. కార్తీకములో ఎవరైతే 
సాలగ్రామాన్ని తులసీదళాలతో పూజిస్తారో, వారికి మించిన ధన్యులెవరూ ఉండరనడం 
అతిశయోక్తి కాదు. (బాహ్మణ సమేతులై, ఉసిరిచెట్టు వున్న తోటలో - వనభోజనమును చేసేవారి 
మహాపాతకాలు సైతము మట్టిగలసిపోతాయి. ([బాహ్మణ సమేతులై ఉసిరిచెట్టు కింద సాలగ్రామ 
వూజు చేసే వారు వైకుంఠాన్ని పొంది విష్టువువలె ఆనందిస్తారు. ఎవరైతే కార్తీక మాసములో 
విషఫ్వ్రాలయములో మామిడాకుల తోరణం కడతారో, వాళ్లు పరమపదాన్ని పొందుతారు. 
వువ్వులతోగాని, అరటి స్తంభాలతో గాని మండపము కట్టిన వాళ్లు వైకుంళములో విష్ణువు 
సామప్యాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండప్రణామమును చేసిన వాళ్లు 
అశ్వమేథ పుణ్యవంతులవుతారు. విష్ణువునకు ఎదురుగా జప, హోమ దేవతార్పనలు చేసే వాళ్లు 
పితరులతో సహా వైకుంఠానికి వెళ్లి నుఖిస్తారు. స్నానము చేసి తడిబట్రలతో వున్న వానికి 
పొడిబట్టని దానము చేసిన వాడు పదివేల అశ్వమేథాల ఫలాన్ని పొందుతాడు. ఆలయ 
శిఖరమ్చుపె ధ్యజారోహణము చేసిన వారి పాపాలు గాలికి - పుష్పము పరాగమువలె 
ఎగిరిపోతాయి. నల్లని లేదా తెల్లని అని సెపూలతో హరివూజను చేసిన వారికి పదివేల యజ్ఞాల 
ఫలితము (పాప్తిస్తుంది. కార్గీకమాసమందు ఎ స్త్రీ అయితే బృందావన గోమయంతో అలికి, 
పంచరంగులతోనూ, శంఖ, పద్య స్వస్తికారి నందా దీపాన్ని అర్చించడం వలన కలిగే పుణ్యాన్ని 
వోయినోళ్ల ఆది శేషుడైనా పాగడలేడు. ఈ కారీకః మాసములో శివుని జిల్లేడు పూలతో 
ఫూజుంచినవాడు దీర్రాయునై, అంత్యాన మోక్షాన్ని పొందుతాడు. దిజ్లాక్ణలయంలో మండపాన్ని 
అలంకరించిన వారు హరి మందిరములో చిరస్థాయిగా వుంటారు. హరిని మల్లెవువ్వులతో 
పూజించిన వారి పాపాలు సర్వనాశనమై పోతాయి. తులసీ గంధముతో సాలగ్రామ పూజను 
చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు. విష్ణు సన్నిధిలో నాట్యుమును చేసిన వారి యొక్క 


పూర్యసంచిత పాపాలన్నీ నాశనమై పోతాయి. భక్షియుక్తులై అన్నదానమును చేసే వారి పాపాలు 
గాలికి మంచుతునకలలా ఎగిరిపోతాయి. (పత్యేకించి కార్జీక మాసములో నువ్వుల దానము, 
మహానదీ స్నానము, ([బహ్ముప(త భోజనము, అన్నదానము ఈ నాలుగూ ఆచరించడం 
ధర్జ్హుముగా చెప్పబడుతూ వుంది. స్నాన దానాదులను ఆచరింపని వారూ, లోభియై యధాశక్తిగా 
చేయని వారు నూరు జన్ములు కుక్కగా పుట్టి కడపట భండాలయోనిని జన్మిస్తారు. కార్తీక (వత 
శూన్యులు మరుజన్మలో గాడిదగా పుట్ట తదుపరి నూరువుట్టుకలూ శునకయోనిని జన్మిస్తారు. 
కార్తీకమాసములో 

శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలములోనే నివసిస్తారు. ఓ 
జనక మహారాజా! కార్జీక మాసములో ఎవరైతే అవి సెపువ్వుల మాలను తాము ధరించి - 
తదుపరిని అవిసె వువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్థాధిపతులవుతారు. 
మాల్యములు - తులసీదళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు. 
ఇంకొక్క సూక్షాన్ని చెబుతాను విను, అశక్తులయిన వాళ్లు - 

శ్లో ॥ కార్సీకే భానువారేతు స్నానకర్ణు సమాచరేత్‌ / 

మాసస్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభతేనృవ // 

శ్లో / ఆద్యోంతియే తిథౌ మధ్యమే చ దినే యః స్నానమాచరేత్‌ / 

మాస స్నాన ఫలం తేన లభ్యతే నాత్ర సంశయః / 

“కార్తీకమాసంలో ఆదివారం నాడు లేదా శుక్ల పాడ్యమి నాడు గాని, పూర్ణిమనాడు గాని, 
అమావాస్యనాడు గాని సంకల్పరహితముగా (పాతఃస్నానం ఆచరించడం వలన కూడా ఆ 
మాసమంతా స్నానము చేసిన పుణ్యం లభిస్తుంది. “ఆ పాటి శక్తి కూడా లేని వాళ్లు 
కార్తీకమాసము నౌల రోజులూ ఈ సంపూర్ధ కార్తీక మహాపురాణాన్ని చదివినా, వినినా కూడా 
స్నానఫలాన్ని పొందుతారు. కార్జీకమాసము సాయంకాలాలో దేవాలయాలలో 
శివ-విష్టుస్తోతాలను పఠించేవారు - కొంతకాలము స్వర్గలోకములో వుండి - అనంతరము 
(ధువలోకాన్ని పొందుతారు. ఇలా (సతీ కార్తీక మాసములో ఎవరైతే హరిహరులను 
స్మురించకుండా వుంటారో వాళ్లు వడు జన్మల పాటు నక్కలుగా వుడతారనడంలో ఏమీ 
సందేహము లేదు. 

సప్తమాధ్యాన ఎమాప్తః 
అష్టమాధ్యాయము 

వశిష్టుడు చెప్పినదంతా విని జనకుడు అడుగుతున్నాడు: 'మహార్టీ! మీరు చెప్పినవన్నీ 
వినిన తరువాత నాకొక సందేహము కలుగుతోంది. వర్ధసాంకర్యాది మహాపాపాలను చేసిన 
దుర్ధనులు వేద(తయోక్తాలయిన ప్రాయశ్చిత్తాలను చేసుకొననిదే పరిశుద్ధులు కారు అని సమస్త 
ధర్హు శాస్తాలలోను ఘోషిస్తుండగా, కేవలం కార్తీక వతాచరణా ధర్మ లేశము చేతనే సమస్త 





పాపాలూ హరించుకుని పోయి వైకుంఠాన్ని పొందుతారని చెప్పడంలోని మర్శ మేమిటి? ఇది 
ఎలా సంభవం? అత్యంత స్వల్పమైన పుణ్య మా(తము చేతనే గొప్పు గొప్పు పాపాలు ఎలా 
నశించిపోతాయి? గండగొఢళ్లతో కూడా కూలనేయ సాధ్యముగాని మహాపర్వతాన్ని కేవలము 
కొన (వేలిగోటితో కూల్చడము సాధ్యమవుతుందా? అగ్ని దగమవుతూన్న ఇంటిలో వున్నవాడు ఆ 
మంట మీద వురిషెడు నీళ్లు జల్లినంత మాత్రాన అగ్ని (ప్రమాదము తొలగిపోతుందా? ఎ 
మహానదీ (ప్రవాహములోనో కొట్టుకుని పోయే వారిని ఓ పాటి గడ్జిపరక గట్టుకు 
చేర్చగలుగుతుందా? తనకు తానై కొండచరియలలోని ఏ లతాసూ(త్రాన్నే పట్టుకున్నంత 
మాత్రము చేతనే నదీపాతవేగాన్నుంచి సంరక్షించబడతాడా? వశిష్లా! ఈ విధమైన దృష్టాంతాల 
రీత్యా మహాపావులైన వాళ్లు సహితము అతి స్వల్ప కార్యమైన కార్పీక (తాచరణము వలన 
పాపరహితులూ, పుణ్యాత్యులూ ఎలా అవుతారు? వీటికి సమాధానమేమిటి? 

జనకుడి (ప్రశ్నకు జ్ఞానహాసమును చేస్తూ - ఇలా చెప్పసాగాడు వశిష్టుడు. 

జనకుని (పశ్నలకు వళిష్టుని జవాబు: 

వశిష్ట ఉవాచ: మంచి విమర్శే చేశావు మహారాజా! చెబుతాను విను. ధర్మాన్ని 
సూక్ష్మముగా చింతించాలేగాని, స్థూలరూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు. అదిగాక, వేదశాస్త్ర 
పురాణాలన్నీ కూడా అనేక ధర్హుసూక్షాలను మనకందిస్తున్నాయి. ఆయా ధర్మసూత్రాల వలన 
కొన్ని పర్యాయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగానూ - స్వల్ప పుణ్యాలు 
గొప్పువిగానూ పరిణమిస్తూంటాయి. ధర్మాలన్నీ గుణ[తయముతో కూడుకుని స్వల్ప నల్పతలను 
సిద్ధింప చేసుకుంటాయి. మూల (ప్రకృతియున మహామాయ కారణంగా సత్వర జస్తమస్సులనే 
మూడు గుణాలు కూడా ఏర్పడ్డాయి. వీటిలో సత్వగుణ (ప్రధానమైనవి ధర్మసూక్షాలు, 
కర్మకాండ తపస్సు, (పప్రాయశ్చిత్తాలన్నీ కూడా రజోగుణం వలన ఎర్చడాయి. తర్కము - 
దౌవేతర చింతనతో సాగించే దైవీయ కృత్యాలు, ఆచరించే దానధర్మాలు, ఇవన్నీ కూడా ధర్మము 
యుత్శ సఘ్టూలస్వరూవాలు. ఇవి తమోగుణము వలన ఎర (డతాయి. వీటిల్లో - సత్వగుణ 
(పధానముగా ఆచరించే ధర్మాలు స్వల్పముగా తోచినప్పుటికీ దేశకాల యోగ్యతాదుల వలన 
విశేష ఫలాలను ఇస్తాయి. “దేశము” అంటే పుణ్యక్షేత్రం, కాలము అంటే పుణ్యకాలము. యోగ్యత 
అంటే - పా(తత. ([బహ్మజ్ఞైత కలవాళ్లు ఈ మూడింటినీ చింతించకుండా చేసే సర్వధర్వాలూ 
తామసాలు - వీటివలన పాపాలు నళించవు. కాబల్టొ దేశకాల యోగ్యతలను విచారించి చేసేవే 

సత్యధర్మాలు. వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపేవి రజోగుణ ధర్మాలని 
వేరే చెప్పనక్కరలేదు కదా! జనకరాజూ! అన్నిటికి కర్గు మే మూలము. ఎవరి కర్మను బట్టి వారికి 
ఫలితాలుంటాయి. అయినప్పటికి మనిషికి జ్ఞానము అనేది ఉన్నందువలన ఆచరించే ధర్మాలను 
పె మూడింటితో పోల్చుకుని పయత్న పూర్వకముగా నైనా ఆచరించాలి. ఈ విధంగా మూడు 
కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్భము అక్షయ ఫలితాన్నిస్తుంది. రాజా! పర్వతమంత ఎత్త 





కట్టొలను పేర్చి, వాటి మధ్య గురివింద గింజంత అగ్నికణాన్ని ఉంచితే ఆ అగ్నికణము ఆ 
కల్టెలనౌలా కాల్చి వేయగలుగుతుందో, సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపము ఆ ఇంటి 
చీకట్టనాలా తొలగిస్తుందో, గుండి గౌడు మురికినీళ్లను ఒక్క ఇండుపగింజు ఎలా శు(భ పరుస్తుందో - 
అదే విధంగా తెలిసిగాని, తెలియకగాని పుణ్యకాలములో, వుణ్య క్షేేతములో వుణ్యమూర్తుల వలన 
ఆచరించే ధర్మము అనంత పాపాలనూ దగ్ధం చేసి, మోక్షానికి మార్గాన్ని వేస్తుంది. ఇందుకు 
ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను. 
అజామిళలోవాఖ్యానము 

బహుకాలం పూర్వం కన్యాకుబ్ధ క్షేతవాసీ, సార్థక నామధేయుడూనైన సత్యనిష్టుడనే 
(బాహ్మణునికి అజామిళుడనే కుమారుడు వుండేవాడు. వాడు పరమ దురాచారుడు. దాసీ 
సాంగత్యపరుడు, హింసా (పియుడుగా వుండేవాడు. సాటి ([బాహ్మణ గృహములోని ఒకానొక 
దాసితో సాంగత్యమును పెట్టుకొని, తల్లిదండ్రులను మీరి ఆ దాసీ దానితోనే భోజన 
శయానాదులన్నిటినీ నిర్వర్తిస్తూ; కామాంధుడై వైదిక కర్మ లన్నింటినీ విడచి పెట్టి కేవల 
కామాసక్తుడై (ప్రవర్ణించసాగాడు. తద్వారా బంధువులతా అతనిని వదలివేశారు. కులము వాళ్లు 
వెలివేశారు. అందువలన ఇల్లు వదలి పెట్టిపోవలసి వచ్చిన అజామిళుడు ఛండాలపువాడలోని 
ఒకానొక దాసీ దానితో కాపురము పెట్టి కుక్కలనూ, మృగాలనూ ఉచ్చులు వేసి పట్టుకునే 
వృత్తితో బతికకే జనాలలో లీనమై, మధుమాంస సేవనా లోలుడై కాలమును గడపసాగాడు. ఇలా 
వుండగా, ఒకనాడతని (ప్రియురాలైన దాసీది, కల్లు తాగడం కోసం తాడి చెట్టునౌక్సి, కమ్ము 
విరగడం వలన కింద పడీ మరణించింది. అజామిళుడు అమితంగా దుఃఖించాడు. అప్పుటికే ఆ 
దాసీ దానికి యవ్యనవతియిన కూతురు వుంది. మహాపాపాత్తుడూ, మహా కామాంధుడూ 
అయిన అజామిళుడు, తనకి కూతురు వరుసని కూడా తలచకుండా - ఆ పిల్లనే వరించి, 
ఆమెతోనే కామోస భోగాలనుభవించసాగాడు. కాముకుడైన అజామిళుడు, తన కూతురి యందే 
అనేక మంది బిడలను పొందాడు. కాని వాళ్లందరూ కూడా పసికందులుగా కడతేరిపోగా, కడగా 
పుట్టి మిగిలిన బిఢ్రకు నారాయణ అని నామకరణం చేసి అత్యధిక (పేమతో పెంచుకోసాగాడు. 
తాను తింటున్నా, నిదురిస్తున్నా ఎం చేస్తున్నా సరే - సతతం అతనినే స్మరించుకుంటూ 
నారాయణా - నారాయణా అని పిలుచుకుంటూ తన్మయుడవుతూ వుండేవాడు. 

కాలము గడచి అజామిళుడు, కాలము చేసే సమయము ఆసన్న మెంది. అతడిలోని 
జీవుని తీసుకొని పోయేందుకుగాను - ఎర్రని గఢ్రములు - మీసములు కలిగి, చేత దండపాశాలను 
ధరించిన భయంకర రూపులైన యమదూతలు వచ్చారు. వారిని చూస్తూనే గడగడలాడి పోయిన 
అజామిళుడు, ఆ (ప్రాణావసాన వేళ కూడా పుతవాత్సల్యాన్ని విరమించుకోలేకు ఎక్కడో 
దూరముగా స్నేహితులతో ఆటలలో మునిగి వున్న కుమారుని కోసమై “నారాయణా, ఓ 
నారాయణా! తండి నారాయణా”! అని పలుమారులు పిలవసాగాడు. 


ఆ పిలువు అతడి కొడుకుకు వినబడలేదు. అతను రానూ లేదు. కాని చేరువకు వచ్చిన 
యమదూతలు ఆ “నారాయణి నామస్తురణను విని వెనుకకు జంకారు. అదే సమయంలో 
అక్కడ ఆవిష్కృతులైన విష్టుదూతలు - ఓ యమదూతలారా! అడ్డు తొలగండి. ఇతడు మాచే 
తీసుకొని పోబడదగినవాడేగాని, మీరు తీసుకొని వెళ్లదగిన వాడు కాదు' అని హెచ్చరించారు. 
వికసిత పద్మాల వలే విశాలమైన నేత్రాలు కలవాళ్లూ, పద్డుమాలాంబర వసనులూ అయిన ఆ 
పవిత్ర విష్టుపారిషదులను చూసి, విభాంతులైన యమదూతలు అయ్యా! మీరెవరు? యక్ష 
గంధర్వ సిధ్ధ చారణ కిన్నార విద్యాధరులలో ఎ తెగకు చెందిన వారు? మా (ప్రభువైన 
యమధర్మరాజు మాకు విధించిన ధర్మము రీత్యా తీసికొని వెళ్లనున్న ఈ జీవుని మీరెందుకు 
తీసికొని వెడుతున్నారు?” అని అడగడంతో, విష్టుదూతలు ఇలా చెప్పసాగారు. 

ఏవం శ్రీస్కాంద వురాణాంతధత కార్తీక మహాత్మ్యే 
సప్తమ, అష్టమ అధ్యాయో, (సప్త-మాష్టమాధ్యాయములు) 
నాలుగవరోజు పారాయణము సమాప్తము 





సంవూర్హ కార్తీక మహాపురాణము 
అయిదవరోజు పారాయణము 
నవమాధ్యాయము 

యమదూతల (ప్రశ్నలకు చిరునగవుమోము కలవారైన విషఘ్టుదూతలు ఇలా 
భాషించసాగారు, ఓ యమదూతలారా! మేము విష్టుదూతలము. మీ (ప్రభువు మీకు విధించిన 
ధర్మా లేమిటి? పాపాత్యు లెవరు? పుణ్యాత్యు లెవరు? యమదండనకు అర్హులైన వారెవరు? 
అవన్నీ వివులీకరించి చెప్పుండి?” 

విషఘ్టదూతల (ప్రశ్నలకు యమదూతలిలా సమాధానమీయసాగారు. “సూర్య, చం(దాగ్ని 
వాయురాకాశ గోసంధ్యలూ దశదిశా కాలాలూ, వీనిని మానవుల యొక్క పాప పుణ్యాలకు 
సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము. ఓ విష్ణుదోవతలారా! (శ్రద్ధగా వినండి - వేద 
మార్గాన్ని విడిచిన స్వేచ్చాచారులూ, సాధుజన బహిష్మ్కృతులూ యమదండనార్లులు. 
([బాహ్మణునీ, గురువునీ, రోగినీ పాదాలతో తాడించేవాడు తల్లిదండ్రులతో కలహించేవాడూ, 
అసత్యవాదీ, జంతుహింసకుడూ, దానము చేసిన దానిని మరలా ఆశించేవాడూ, డాంబికుడూ, 
దయారహితుడూ, దానము చేసిన దానిని మరలా ఆశించేవాడూ, డాంబికుడూ, 
దయారహితుడూ, పరభార్యా సంగముడూ, సొమ్ములను తీసుకొని పక్షాన్ని అవలంబిం చేవాళ్లనీ, 
చేసిన దానాన్ని బైట పెట్టుకునే వానినీ, మితదోహినీ, కృతఘ్నులనీ, ఇతరుల పురుష సంతతిని 
చూసి వీడ్చేవానినీ, కన్యాశుల్కాలతో జీవించేవానినీ, వాపీకూప తటాకాది నిర్మాణాటంకపరులనీ, 
తల్లిదం[డ్రుల (శ్రాద్ధ కర్మలను విడచినవానినీ, కేవలం భోజనం గురించీ ఆలోచించే వానినీ, 
ఇతరులు చేసిన దానాన్ని నిరోధించే వానినీ, నిత్యం స్నానసంధ్యాదులను విడిచిన వానినీ, 
(బాహ్మణాశ్వ గోహత్య ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మాచేత 
దండించబడుతూంటారు. ఇక ఈ అజామిళుడంటారా? వీడు చేయని పాపమంటూ లేదు. 
(బాహ్మణ జన్మ మెత్తి, దాసీ సంగమ లోలుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ 
విష్ణులోకానికెలా అర్హుడు/ 

యమదూతల సమాధానాన్ని ఎని - విష్టుపార్థదులిలా చెప్పసాగారు. 

'ఓ యమదూతలారా! ఉత్తమ లోకార్లతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది 
కూడా వినండి. ఏ కారణము వలన గాని దుస్ఫంగమాన్ని వదలి సత్సంగమములో కలి సేవాడు. 
నిత్యము దైవచింతనాపరుడు. స్నాన సంధ్యా జపహోమతత్ప్సరుడూ మీ యమలోక గమనానికి 
అర్లులు కారు. 

ఓ యమదూతలారా! అసూయారహితులై, జపాగ్నిహో[త నిర్వాహకుర్రై సర్వ కర్ణలనూ 
సగుణ ([బహ్మోర్బణము చేసే వారు - జలాన్నగోదాతలు, వృషోత్సర్జనా కర్ణలూ యమలోకాన్ని 
పొందేందుకు అనర్లులు. విద్యాదాత (గురువులు), పరోపకార శీలురు, హరివూజూ(పియులు, 





హరినామ జావకులూ, వివాహ - ఉపనయనాలను చేయించే వారూ - అనాథ (సేత 
సంస్కారకర్తా - వీశ్లైవరూ మ యమదండనలకు అర్హులు కారు. నిత్యము సా ల(గామాన్ని 
అర్చించి, తత్తీర్థాన్ని పానము చేసే వాడూ - తులసీకాష్ట మూలికలను ధరించేవాడూ - 
గృహాంగణాలలో తులసిని పెంచేవాడూ - భాగవతాన్ని పఠించేవాడూ - పూజిం చేవాడూ, 
వినేవాడూ - సూర్యుడు మేష - తులా - మకర సంక్రాంతులందుండగా (ప్రాతఃస్నానమును 
ఆచరించే వాళ్లూ - వీళ్లెవరూ కూడా మీ యమలోకానికి అనర్హులు. తెలిసిగాని - తెలియకగాని 
హరినామ సంక్తీరనమును చేసే వాళ్లు - పాపవిముక్తులవుతారు. ఓ యమదూతలారా! ఇన్ని 
మాటలెందుకు? ఎవడైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామస్తురణ చేస్తున్నాడో వాడు 
విష్ణులోకానికే వస్తాడు. 

ఈ విధముగా సాగుతున్న యము విష్టుదూతల సంవాదాన్నంతటినీ వినిన 
అజామిళుడిలోని జీవుడు - తన శారీరక కృతదాసీ సాంగత్యాది పాపాలను తలంచుకుని 
దుఃఖిస్తూన్న జీవుడు - సృహామయుడై అచ్చారువందాడు. “ఇదేమి ఆశ్చర్యం? ఆ నల్లని 
కత్తులను ధరించిన యమదూతలు ఏమై పోయారు? నేనీ వాకుంఠములో ఎలా ఉండగలిగాను? 
వూర్వజను పుణ్యము కాకపోతే నా జహ్యం పె హరినామమెలా వచ్చింది? నాకీ వైకుంఠము ఎలా 
(పొప్తించింది?' అని తనలో తనో అనుకుంటూ హరిస్మరణమును చేయసాగాడు. కాబట్ట రాజూ! 
కేవల హరినామస్తరణమే అంతటి ముక్షిపదమైనది. కాగా, హరి (పియంకరమైన కార్తీక 
(వతమును ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ ఆపాడు వశిష్టుడు. 

నవమాధ్యాస్పృమాప్తః 


దశమాధ్యాయము 
జనక ఉనాచః 'వశిష్లా!ఈ అజూమిళుడు పూర్వజన్మలో ఎవరు? ఏ పాపం వలన ఇలా 
పుట్టాడు? విష్టుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు? వాళ్లు యమునికి 
ఏమని విన్నవించారు. అన్నీ సవిస్తరంగా చెప్పు.” 
వశిష్ట ఉవాచ: నీవడిగిన (ప్రశ్శలన్నింటికీ ఒక క్రమములో సమాధానాలు చెబుతాను విను. 
విష్టపారిషదుల చేత తిరస్కృత్తులైన యమదూతలు తమ (ప్రభువైన యముని చేరి ఇలా 
చెప్పునాగారు. 
యమదూతల ఆరోపణము - యముని ఉపదేశము: 
“అయ్యా పొపాత్ముడునూ, దురాచారుడున్తూ, నిందిత కర్ణా చరణపరుడూ అయిన 
అజామిళుని యందలి జీవుని తెచ్చే సమయంలో - విష్టుదూతలు మమ్మల్ని అడ్డగించి, అతనిని 
మా నుంచి విడిపించి, తమతో వైకుంఠానికి తీసికొని వెళ్లారు. వాళ్లను ఎదిరించ లేక మేమిలా 
రికహస్తులమై వచ్చాము అని కింకరులు చెప్పినది విని, రవంత క్రోధో[దిక్తుడెన సమవర్తి 
న న నత డన = 





జ్ఞానదృష్టితో సమస్తాన్న అవలోకించినవాడై - కింకరులారా! కించిదపి పుణ్యవిహీనోపి - ఆ 
ఆజామిళుడనే పాపి, అంత్యకాలాన హరి నామస్తరణమును చేయడము వలన సమస్త 
పాపాలనూ నళింప జేసుకుని విష్టు[ప్రియుడైై విష్ణుదూతల చేత తీసుకొని పోబడ్డాడు. తెలిసి 
తాకినా - తెలియక తాకినా దహించవలెనను కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులనూ అగ్ని 
దహించునో అదే విధముగా - దుష్టాత్ము లై మహిమను తెలుసుకోలేక పోయినా - ఆ శ్రీహరి 
యొక్క నామస్మరణమును చేసినంత మాత్రము చేతనే వారి సమస్త పాపాలు దహించబడి 
పోతాయి. ఇక, భక్తి భావముతో స్మరించిన వారు కేవలము కైవల్య పథగాములే అవుతారు 
అంటూ సేవకులను ఎంతవరకూ చెప్పాలో అంతవరకూ మాత్రమే చెప్పి - యముడు మరింత 
పూర్వాలోచనా పరుడయ్యాడు. 

అజూమిళుని వూర్వుజన్ను: 

అజామిళుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశములో శివార్చకుడుగా వుండేవాడు. ఆ 
జన్మలో కూడా స్నానసంధ్యాచరణాది రహితుడూ, దైవేతరచిత్తుడూ, దైవదవ్యాపహరి అయి 
వుండేవాడు. (బబాహ్మణుడయి వుండి కూడా ఆయుధపాణియొ దుష్టులతో స్నేహామును చేస్తూ 
తిరిగేవాడు. అర్బకుడయి వుండీ కూడా వివిధాభరణ భూషితుడై స్వేచ్చావిహారాలు చేసే వాడు. 
బహుభాషియె యవన్వనములో వుండేవాడు. ఆ కాలానికి అదే [గామంలో ఒక దరి(ద 
(బాహ్మణుడుండేవాడు. అతడు దర్శి[ద పీడితుడై, అన్నము కొరకై పట్టణములు, పల్లెలు 
తిరుగుతూ - యాయవార వృత్తిని అవలంబించి వున్నాడు. ఒకానొకసారి అతగాడు తనకు 
లభించిన యాయవార వస్తుజాలన్నంతటినీ మోసుకుని వచ్చి భార్యను పిలిచి - “చాలా ఆకలిగా 
వుంది. సత్వరమే వంట చేయి. ముందు కాసిని మంచినీళ్టియ్యి. అవి (త్రాగి రవంత ఉపశాంతిని 
పొందుతాను అన్నాడు. కాని యౌవనమదాగ్రితయె వున్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా 
పట్టించుకోకుండా తన జారుని గురించే తలపోస్తూ వుండిపోయింది. అందుకు కోపించిన భర్త 
చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు. తన కామవుటాలోచనలకు అంతరాయమును కలిగించాడనే 
కోపంతో తన ముష్టితో ఘాతించింది. అడలీ-బడలీ వున్న ఆ బాపడు అందుకై పఠితాపంతో 
ఆమెనూ, గృహాన్నీ వదిలిపెట్టి [గగ్రామాంతరము వెళ్ళి భిక్షాటనతో బతకసాగాడు. 

మగడు ఇల్లు వదలి వెళ్లిపోవడంతో మరింత తెగించిన ఆ జారిణి - మగడు తెచ్చినవన్నీ 
సుష్టుగా మేసి, మగడిచ్చినవన్నీ అలంకరించుకుని, మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకుని, 
తాంబూల చర్వణము చేస్తూ - ఒకానొక రజకుని ఇంటికి వెళ్లి - ఆ రాతి తనతో 
సంభోగించవలసిందిగా కోరినది. కాని, నీతిమంతుడైన ఆ రజకుడు, ఆమె కోరిన తప్పుడు పనికి 
అంగీకరించకపోవడంతో - వారిధ్రరికి వాగ్వివాదం జరిగింది. అంతటితో వాంచితార్జం నెరవేరని ఆ 
(బాహ్మణ జారిణి వీధినపడి రసికులను వెతుక్కుంటూ పోతూ ఇతః పూర్వం చెప్పబడిన 
ఈశ్వరాలయార్చకుని చూసి - సురత (క్రీడలకు ఆహ్వానించింది. (బాహ్ముణుడైన వీడు - ఆమె పర 

ర 


స్త్రీ) అని కూడా ఆలోచించకుండా - అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు. 
అయినప్పటికీ ఆ జారిణ్‌ సద్వాంశ సంజాత అయిన కారణంగా కామము చల్లారగానో తన 
దోషాన్ని తెలుసుకున్న దై, భర్ణను వెతుక్కుంటూ వెళ్లి (బతిమాలి తెచ్చుకుని అది మొదలుగా 
అతని మాటలకు తుచ. తప్పుకుండా (బతుకనాగింది. 

ఇటువంటి పొపాలవలన మరణానంతరం ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలు 
అనుభవించి, అనుభవించి - సత్యనిష్టుడి కొడుకైన అజామిళుడుగా జన్మించి - కార్తీక 
పౌర్ధమినాటి శివసందర్భనం - అంత్యకాల హరిస్త రణల పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు. 

ఆనాటి శివార్చకుని జన్మలో - ఇతనితో జారత్వం నెరపిన (బాహ్మణ జారిణి కూడా 
కొంతకాలానికి మరణించింది. నరకానుభవమును పొంది - కన్యాకుభ్రములోని ఛండాల 
గృహములో బాలికగా జన్మించింది. కాని ఆ -పిల్ల - తండి గండాన పుట్టడం వలన - వాళ్లా 
పిల్లను అడవిలో వదలివేశారు. ఆ వనాంతర్గామియెన ఒక ([బాహ్మణుడు బాలిక అరణ్యరోదన 
విని, జాలిపడి తనతో తీసికొని వెలి, తన ఇంటి దాసీకి పెంపకానికి ఇచ్చాడు. ఆ దాసీదాని దగర 
పెరిగిన ఈ పిల్లనే అనంతర కాలంలో అజామిళుడు దగరకు తీసుకున్నాడు. మహారాజా! 
నువ్వుడిగిన అజామిళుడి వూర్వగాథ ఇది. సమస్తమైన వాపములకూ హరినామ స్మరణ కన్నా 
మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు. అది సాధ్యము కానప్పుడే ఇతరేతర ధర్మ్శశాస్తాాది (పోక్ట 
(పాయశ్నిత్త కర్ణులను ఆచరించాల్సి వుంటుంది. 

జనక నరపాలా! ఎవరి జిహ్వ హరిని కీర్ణించదో, ఎవరి మనసు హరి చరణాలను 
ఆ(శయించదో ఎవరి చెవులు, శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వాళ్ల పాపాలు ఎ విధముగానూ 
కూడా నశించే అవకాశము లేదు. ఎవరైతే ఇతర చింతలన్నిటినీ విడిచి పెట్టి విష్టువునే ధ్యానిస్తూ 
వుంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొాందుతారనడంలో ఎమీ సందేహము లేదు! 
మోక్షాసక్తులను మురహరి స్మరణ ఎ విధంగా సూకమారమో - అదే విధముగా కార్డీక 
ధర్మా చరణమనే సూక్ష్మ మార్గము కూడా మహోత్కష్ట పుణ్య[పదాయినియె పాతకాలను 
పారదోలుతుంది. పాపాలను నశింపచేసే శక్తి ఈ కార్డీక (వతాచరణకకు మా(తమే వుండడము 
వలన, ఎవరైతే ఈ దివ్యవతాన్ని ఆచరించరో, వాళ్లు నరక (పావ్లులవుతారని తెలుసుకో. 
పావనాశనియిన ఈ కార్సీక మహాత్మ్యాన్ని (శ్రద్ధాభక్తులతో వినినప టికీ కూడా - వారు 
మోక్షార్లు హే అవుతున్నారు. ఆసక్తులైన వారికి -పావన హృదయంతో ఈ మహాత్మ్యాన్ని 
వినిపిం చేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు. 

వవం శ్రీస్కాంద పురాణాంతధత కార్జీక మహాత్మ్యే 
నవమ, దశమ అధ్యాయౌ సమానా (తొమ్మిది, పది అధ్యాయములు 
అయిదవరోజు పారాయణము సమాప్తము 





సంవూర్హ కార్తీక మహాపురాణము 
ఆరవరోజు పారాయణము 
ఎకాదశాధ్యాయము 

వశిష్ట ఉవాచ: ఓ మహారాజా! కార్జీకమాసములో శ్రీహరిని ఎవరైతే అవి సెపూలతో 
ఫూజుస్తారో వాళ్లకి చాంద్రాయణ ఫలము కలుగుతుంది. గరికతోనూ, కుశలతోనూ పూజించే వాళ్లు 
పాపవిముక్తులై వైకుంఠమును పొందుతారు. చి(తవర్ధ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్లు 
మోక్షమును పొందుతారు. కార్తీక స్నానాచరణమును చేసి విష్టుసన్నిధిని దీపమాలికను వుంచే 
వాళ్లూ, వైకుంఠ పురాణ పాఠకులూ, (శోతలూ కూడా విగతపావులై పరమపదాన్ని చేరుతారు. 
ఇందుకు ఉదాహరణగా మాశత్రాననో సర్వపాపాలనూ సమయింపచేసేదీ - ఆయురారోగ్య 
దాయినీ - అయిన ఒక కథను వినిపిస్తాను విను. 

మందరోపాఖ్యానము 

కళింగ దేశీయుడైన మంధరుడనే ఒకానొక (బ్రాహ్మణుడు స్నానసంధ్యా వందనాలన్నిలినీ 
విసర్టించి, పరులకు కూలిపని చేస్తూ వుండేవాడు. అతనికి పతివత, సర్వసాము(దికాది శుభలక్షణ 
సంపన్నా, సద్గుణ సముచ్చయము చేత 'సుళీలి అని పిలువబడే భార్య వుండేది. భర ఎంత 
దుర్మార్గుడైనా కూడా, అతని యందు రాగమే తప ఎ ద్వేషము లేనిదై, పాతివ్రత్య 
నిష్రాపరురాలయి వుండేది. కొన్నాళ్ల తరువాత, కూలితో జీవించడం కష్టమని భావించిన 
మంధరుడు వనగకతుడై, ఖఢపాణియి, దారులు కాసి బాటసారులను కొట్టి - వారి నుండీ 
ధనమును అపహరిస్తూ కాలం గడపసాగాడు. ఆ దొంగసొత్తును ఇరుగు పొరుగు దేశాలకు 
తీసికొనిపోయి, అమ్మి, ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు. ఒకసారి దొంగతనానికై 
దారికాసి వున్న మంధరుడు బాటసారియిన ఒకానొక ([బాహ్మణునిని పట్టుకొని - అక్కడి 
మరధ్రిచెల్టుకు కట్టివేసి, ఆ బాపని (దవ్యాన్నంతనూ అపహరించేశాడు. ఇంతలో అటుగా వచ్చిన 
పరమ క్రూరుడైన ఒక కిరాతకుడు - దోచుకొనిన మంధరుడినీ, దోచుకోబడి బంధితుడై వున్న 
([బాహ్మణునినీ ఇద్దరినీ కూడా చంపివేసి, ఆ (ద్రవ్యాన్ని తాను హరించుకు పోబోయాడు. కాని, 
అదే సమయానికి అక్కడి కిరాత, మంధర, (బాహ్మణుల నుండి వచ్చే నరవాసనను పసిగట్టిన 
చేరువగుహలోని ఖథంతోనూ ఒకరినొకరు (ప్రహరించుకున్నారు. ఆ జగడంలో పులీ, కిరాతకుడూ 
కూడా ఏకకాలంలో మరణించారు. ఆ విధముగా మరణించిన విప్ర, మంధర, వ్యాఘ్ర, కిరాతకుల 
జీవులు నలుగురూ యమలోకమును చేరి, కాలసూూతమనేో నరకాన్ని పొందారు. యమకింకరులు 
ఆ నలుగురినీ - పురుగులూ, అమేథ్యమూతో నిండి వున్న తప్త రక్తకూపంలో పడవేశారు. 

ఇక భూలోకములో, భర మరణవార్త తెలియని మంధరుని భార్యయిన సుళీల మాతము 
నిత్యం భర్చ ధ్యానాన్నే చేస్తూ ధర్మ వర్ణనతో, హరిభక్తితో, సజ్జన సాంగత్యముతో జీవించసాగింది. 
ఒకనాడు నిరంతర హరినామ సంకీర్తనా తత్పరుడు, సర్యులయందునా భగవంతుని 





దర్శంచువాడూ, నిత్యానంద నర్దనుడూ అయిన ఒకానొక యతీశ్వరుడు - ఈ సుళీల ఇంటికి 
వచ్చాడు. ఆమె (శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష వేసి అయ్యా! నా భర్హ కార్యార్థి యె వెళి వున్నాడు. 
ఇంటీ లేడు. నేను ఎకాకినై ఆయన ధ్యానములోనే కాలమును గడుపుతున్నాను" అని 
విన్నవించుకుంది. అందులకా యతి అమ్మాయీ! ఆవేదనపడకు. ఇది కార్డ్జీక పూర్ణిమా 
మహాపర్వదినము. ఈ రోజు సాయంకాలము నీ ఇంట పురాణ పఠనా(శవణాదులు వరా టు 
చేయి. అందుకుగాను ఒక దీపము చాలా అవసరము. దీపానికి తగినంత నూనె నా దగర వుంది. 
నీవు వత్తిని - ప్రమిదను సమర్పించినట్టయితేో - దీపమును వెలిగింంచవచ్చును” అని సలహా 
ఇచ్చాడు. 

ఆ యతి(శేష్టుని మాటలనంగీకరించి సుశీల తక్షణమే గోమయముతో ఇల్లంతా చక్కగా 
అలిగి పంచరంగుల ముగ్గులను పెట్టినది. (పత్తిని పరిశుభపరిచి, రెండు వత్తులను చేసి, 
యతీశ్వరుని వధ నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్వించినది. యతి, ఆ దీప 
సహితముగా - విష్ణువును పూజించి, మనశ్ళుద్ధి కోసం వురాణ పఠనమును ఆరంభించాడు. 
సుళీల పరిసరాల ఇంధ్రకు వాళ్ళి, వారందరినీ పురాణ (శవణానికి ఆహ్వానించినది. అందరి నడుమూ 
తాను కూడా ఎకా(గచిత్త య ఆ వురాణాన్ని ఎంది. అనంతరము ఆమెకు శుభాళీస్సులు అందించి 
యతీశ్వరుడు వెళ్లిపోయాడు. నిరంతర హరి సేవనము వలన క్రమక్రమముగా ఆమె జ్ఞానియి, 
తదుపరిని కాలధర్శుమును చెందినది. 

తత్‌క్షణమే శంఖ చక్రాంకితులు, చతుర్చాహువులు, పద్మాక్తులు, పీతాంబరధరులు అయిన 
విష్టుదూతలు - నందనవన, సుందర మందారాది సుమాలతోనూ, రత్నమౌక్తిక 
(పవాలాదులతోనూ నిర్హించిన 

మాలికాంబరాభరణాలంకృతమై వున్న దివ్య విమానాన్ని తెచ్చి - సుశీలను అందు 
అధిరోహింప చేసి వైకుంఠానికి తీసుకుపోసాగారు. అందులో వెళుతున్న సుళీల 
మారమధ్యములోని నరకములో మరి ముగ్గురు జీవులతో కలిసి బాధలు పడుతూనన తన భర్షను 
గుర్తించి, విమానాన్ని ఆపించి - తత్సారణమేమిటో తెలుపవలసిందిగా విష్ణు పారిషదులను 
కోరింది. అందుకు వారు అమ్మా! నీ భర్హయన ఆ మంధరుడు వ(వకుల సంజూతుడైనప టికీ 
కూడా వేదాచారాలను విసర్జించి కూలియి, మరి కొన్నాళ్ళు దొంగయొ దుర్మార్గ (ప్రవర్షన వలన 
ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు. అతనితో బాటే వున్న మరొక (బాహ్మణుడు మితదోహి. 
మిత్రుడొకనిని చంపి అతని ధనముతో పరదేశాలకు పారిపోబోతూ నీ భర్త చేత 
బంధితుడయ్యాడు. అతగాడి వావాలకుగాను అతడు నరకము పొందాడు. మూడవవాడు 
కిరాతకుడు. బంధితుడైన ఆ (బాహ్మణునినీ, నీ భర్షను కూడా చంపివేసిన పాపానికిగాను ఇతడు 
నరకమును చేరవలసి వచ్చినది. ఇక నాలుగవ జీవి ఒక వులి. ఆ పులి అతః పూర్వజన్మలో 
(దాఎడ (బాహ్మణుడై వుండి - ద్వాదశినాడు భక్షాభ్యక్ష్య విచక్షణా రహితుడై ఆచరించిన తెలాదిక 


భోజనాదుల వలన నరకమును పొంది - పులిగా పుట్టి - ఈ కిరాతకుని తోడి జగడములో 
అతనితో బాటే నరకాన్ని చేరాడు. ఈ నలుగురి నరకయాతనలకూ కారణాలివే తల” అని 
చెప్పారు. 

ఆ మీదట సుశీల విష్ణుదూతలను చూసి - ఏ పుణ్యము చేసినట్టయితే వాళ్లకా నరకము 
తప్పుతుందో చెప్పుడని కోరగా, వైష్టవులు కార్జీకమాసములో నీచేత ఆచరించబడిన పురాణ 
(శేవణ ఫలితానని ధారబోయడము వలన నీ భరా-పురాణ (్రవణార్ధమై నువ్వు ఇంటింటికీ వెళి 
(పజలను పిలిచిన పుణ్యమును ధారబోయడము వలన మిత్ర (దోహియెన ఆ (బాహ్మణుడు - ఆ 
పురాణ (్రవణార్ధమై నువ్వు సమర్పించిన రెండు వత్తుల పుణ్యమును చెరిసగముగా 
ధారపోయడము వలన కిరాత వ్యాఘాలూ నరకము నుంచి ముక్తిని పొందుతారు అని పలికారు. 
అలా వాళ్లు చెపి నదే తడవుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాలను వారికి 
ధారబోయడముతో ఆ నలుగురూ నరకము నుండి విముక్తులై దివ్య విమానారూఢులై సుశీలను 
వివిధ రూపాలుగా (ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికై తీసుకుపోబడ్డారు. కాబట్టి ఓ 
జనక మహారాజా! కారీకమాసములో చేసే పురాణ (శ్రవణము వలన హరిలోకమును తప్పనిసరిగా 
పొందుతారని తెలుసుకో. 

వికాదశోధ్యాయ సృమాప్పః (పదకొండవ అధ్యాయము) 


ద్యాదశాధ్యాయము (వశిష్ట (ప్రవచనం) 


పునః వశిష్టుడు జనకునికిలా చెప్పసాగాడు: ఓ రాజా! కార్లీకమాసములో వచ్చే సోమవార 
మహాత్మ్యమును విని వున్నావు. ఆ కార్తీక సోమవారము ఎంత ఫలాన్నిస్తుందో అంతకంటే కార్తీక 
శని (ఉతయోదళి - వందరెట్లు, కార్దీకపూర్ధిమ - వెయ్యి రెట్లు, శుక్ల పాడ్యమి - లక్షరెట్లు, శుక్ల 
ఏకాదశి - కోటిరెట్లు, ద్వాదశి లెక్క లేనంత అనంతమైన ఫలాలనూ అదనముగా (ప్రసాదిస్తాయి. 
మోహము, చేతనైనాసరే శుక్ల ఏకాదశినాడు ఉపవసించి, మరునాడు (ద్వాదశి) 
([బాహ్ముణయుక్తులై పారాయణ చేసే వాళ్లు సాయుజ్య మోక్షాన్ని పొందుతారు. ఈ కారిక శుద్ధ 
ద్వాదశినాడు అన్నదానమును చేసిన వారికి సమస్త సంపదలూ అభివృద్ధి చెందుతాయి. రాజా! 
సూర్యగ్రహణ సమయములో గంగా తీరములో కోటి మంది (బాహ్మణులకు అన్నసమారాధన 
చేయడము వలన ఎంత పుణ్యము కలుగుతుందో అంత పుణ్యమూ కూడా కేవలం కార్తీక 
ద్వాదశినాడు ఒక్క. ([బాహ్మణునికి అన్నమును పెట్టడము వలన కలుగుతుంది. వేయి 
((హణపర్వాలు పదివేల వ్యతీపాత యోగాలూ, లక్ష అమావాన్యావర్యాలు ఎకమైనా కూడా - 
ఒక్క. కార్తీక ద్వాదశిలో పదహారవవంతు కూడా చేయమని తెలుసుకో. మనకు డన్న తిథులలో 
పుణ్యప్రదాలైన తిథులెన్నయినా వుండవచ్చును గాకు కాని - వాటన్నింటికంటే కూడా 





సాక్షాద్విష్టు (ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు. 

ద్వాదశీ దానములు 

ఎకాదశినాడు రాత్రి యామముండగా కార్డీక శుద్ద ద్వాదశినాడు క్షీర సముద్రము నుండీ 

శ్రీహరి న్మిదలేస్తాడు. అందువలన దీనికి హరిబోధినీ ద్వాదశి అనో పేరు వచ్చింది. అటు వంటి ఈ 
హరిబోధినినాడు ఎవరైతే కనీసం ఒక్క ([బాహ్మణునికైనా అన్నదానమును చేస్తారో, వాళ్లు 
ఇహములో భోగాను సేవనాన్నీ, పరములో భోగశయనామ సేవనాన్నీ పొందుతారు. కార్తీక 
ద్వాదశినాడు పెరుగు-అన్నదానం చేయడం సర్వోత్కృష్టమైన దానముగా చెప్పబడుతూ వుంది. 
ఎవరైతే ఈ ద్వాదశినాడు పాలిచ్చే ఆవును, వెండి డెక్కలూ, బంగారు కొమ్ములతో అలంకరించి 
పూజించి దూడతో సహా గోదానము చేస్తారో వాళ్లు ఆ ఆవు శరీరంమై ఎన్ని రోమాలైతే 
వుంటాయో, అన్నివేల సంవత్సరాలు స్వరములో నివసిస్తారు. ఈ రోజు వస్త్రృదానము చేసిన 
వాళ్లు సంచితార్ధాలన్నీ సమసిపోయి వైకుంఠాన్ని చెందుతారానడంలో ఎటు వంటి వివాహము 
లేదు. ఓ మహారాజా! ఎవరైతే కార్తీక శుద ద్వాదశినాడు సాలగామాన్నీ, బంగారపు తులసీ 
వృక్షాన్నీ - దక్షిణా సమేతముగా దానము చేస్తారో వాళ్లు - చతుస్సాగర పర్యంతమైన సమస్త 
భూమండలాన్నీ దానము చేసినంత పుణ్యాన్ని పొందుతూన్నారు. ఇందుకు నిదర్భనముగా ఒక 
గాథను చెబుతాను విను. 

ధర్మ వీరోపాఖ్యానము 

పూర్వము గోదావరీ తీరములో దురాచారవంతుడూ, పరమ పిసినిగొటూ అయిన ఒక 
వైశ్యుడు వుండేవాడు. ఈ లుబ్రుడు దానధర్మాలు చేయకపోవడమే కాక, తాను కూడా తినకుండా 
ధనమును పోగు చేసేవాడు. ధనధాన్యాలనే కాదు. కనీసము ఎవరికీ మాట సాయమైనా చేసే 
వాడు కాదు. నిత్యమూ పరులను నిందిస్తూ పర్యదవ్యాసక్తుడై మసలే ఈ పిసినిగొట్టు ధనమును 
వడీలకు తిప్పుతూ అంతకంతకూ (దవ్యాన్ని పెంచుకోసాగాడు. 

ఒకానొకసారి ఈ లుబుడొక (బాహ్మణునికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని 
(గ్రామానికి వెళి - తానిచ్చిన బాకీని వఢీతో సహా ఆ క్షణమే చెభించవలసిందిగా పట్టుబట్టాడు. 
అందుకు, (బాహ్మణుడు 'బుణదాతా+ నేను నీ బాకీ ఎగవేసేవాడిని కాను ఎందుకంటావేమో - 

శ్లో / యో జీవతి బుణీనిత్యం నియమం కల్పమళశ్చ్నుతే ! 

పశ్నాత్తస్యనుతో భూత్వా తత్సర్వం (పతిదాస్యతి // 

'ఎవడయితే బుణం తీర్చకుండానే పోతాడో, వాడు మరుసటి జన్మలో బుణదాతకు 
సంతురూపముగా జన్మించి ఆ బుణాన్ని చెల్టుబెట్టుకోవలసి వస్తుంది. అందు చేత ఏదో 
విధముగా సంపాదించి ఈ మాసాంతానికల్లా నీ బుణము చెల్లుబెడతాను. అంతవరకూ ఓర్పు 
వహించి వుండు అని చెప్పాడు. 





ఆ (బాహ్మణ వచనాలను పరాభవ వాక్కులుగా భావించిన లుబ్బుడు కనిసి, నీ కబుర్లు నా 
దగర కాదు. నీ బాకీ వసూలు కోసం నౌల్లాళల్లాగేో సమయం నాకు లేదు. మర్యాదగా ఇప్పుడే 
ఇయ్యి లేదా ఈ కత్తితో నిన్ను నరికేస్తాను' అననాడు. యధార్ధంగా ఆ సమయంలో ధనము 
లేదనీ, అప టికప్పుడు తానా అప్పు తీర్చ లేననీ చెప్పాడు వివుడు. మరింత మండిపడిన ఆ 
పిసినారి - (బాహ్మణుడిని జుట్టు పట్టుకుని లాగి, నేలకు పడదోసి, కాలితో తన్ని, అప్పటికీ కోపం 
తీరక కత్తితో ఒక వేటు పెట్టాడు. సింహము యొక్క పంజా విసురుకు లేడిపిల్ల చనిపోయినట్లుగా, 
(కోధోన్మత్తుడైన ఆ కోమటి కొట్టిన కత్తిదెబ్బకు (బాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు. అంతటితో 
కోమటి-హత్యానేరానికి గాను రాజు తనను దండిస్తాడనే భయంతో త్వరితముగా ఇంటికి 
పారిపోయి - గుట్టుగా ([బతకసాగాడు. (బతికినంత కాలం గుట్టుగా ఉండగలమే గాని గుట్టుగా 
ఉన్నంత మ్యాతం చేత ఎల్లకాలం (బతకలేం గదా! అదే విధముగా ఆ కోమటి కూడా ఆయువు 
దీరి మృతి చెందాడు. యమకింకరులు వచ్చి, ఆ జీవుని నరకానికి తీసుకుపోయారు. 
జనకభూపతీ! 'రురువు'లనే మృగాల చేతా, వాటి శృంగాల చేతా పీడింప చేసే ఒకానొక 
యాతననే 'రౌరవంి” అంటారు. ఈ కోమటిని ఆ రౌరవమనే నరక విభాగములో వేసి 
శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు. కింకరులు ఆ ఆజ్ఞను అమలు చేయసాగారు. 

ఇక ఈ భూలోకములో ఆ లుఖ్ర వైశ్యుని కుమారుడైన “ధర్మ వీరు'డనో వాడు - మహాదాతా, 
పరోపకారియి - పిత్రార్థితమైెన అగణిత ధనరాశులతో (ప్రజా (శేయస్సు కై చెరువులు, నూతులు 
(తవ్వించి తోటలు వేయించి - వంతెనలు కట్టించి - పేదలకు వివాహోపనయనాదులు చేయిస్తూ 
- యజ్ఞయాగాది (కతువులనూ - శ్రుతీ ప) డితులకు తరతమ భేద రహితముగా అన దానాలను 
చేస్తూ - ధర్మాత్ముడుగా పేరు పొందాడు. ఒకానొక నాడీ ధర్మ వీరుడు విష్ణుపూజ చేసే 
సమయానికి (త్రిలోక సంచారియెన - నారద మహర్థి యమ లోకము నుండి బయలుదేరి 
హరినామ స్మరణను చేసుకుంటూ ఈ ధర్మవీరుని తావుకు వచ్చాడు. ముంగిలికి వచ్చిన 
మునిరాజు నారదుని చూచి ధర్మవీరుడు భక్తిప్రపత్తులతో (ప్రణమిల్లాడు. అర్ర్యపాద్యాది 
వివిధోపచారాలతోనూ నారదుని పూజించి “నారదా+ దోవర్లులైన మీరిలా మా భూవర్ణానికి 
అందునా నా గృహానికి విచ్చేయడం వలన నా జన్నధన్యవైైంది. హే దివ్య (ప్రభూ నేను నీ 
దాసుడీని. నన్నేమి చేయమంటావో ఆజ్ఞాపించు. నువ్వేమి చెబితే అది చేస్తాను. అని 
వినయఫూర్వకముగా వేడుకున్నాడు. అందుకు సంతసించిన నారదముని చిరునవ్వు ముఖము 
కలవాడై “ధర్జువీరా! నా కోసము నువ్వేమీ చేయనక్కరలేదు. నీ శ్రేయస్సు కై చెబుతున్న నా ఈ 
మాటల్ని (శ్రద్ధగా విను. కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్టువునకు అత్యంత (ప్రియమైన రోజు. ఆ 
రోజున చేసిన స్నానదాన జప తపః (ప్రభృతి కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలాన్నిస్తాయి. 
ధర్మబీరా! సూర్యుడు తులారాశిలో వుండగా కార్తీక ద్వాదశీ 





(ొతున్నాత్నులై - సాల్మగామ దానమును చేసే వారు - దరి[దులు గానీ, ధనికులు గానీ, 
యతులు గానీ, వాన(పస్థులు గానీ, (బాహ్మణులు గానీ, క్షతియులు గానీ, వైశ్యులుగానీ, 
శూద్రులు - స్త్రీలేగానీ - వాళ్లెవళ్లయినా సరే జన్మ జన్మాంతర కృత పాపాలను దహింప 
చేసుకున్న వాళ్లే అవుతారు. మరో ముఖ్య విషయమును చెబుతాను విను. నీ తండి మరణించి, 
యమలోకములో పడరాని పాట్లు పడుతున్నాడు. అతనికి నరకబాధా విముక్తిని సంకల్పించి - 
నువ్వు కార్డీక ద్వాదశినాడు సాలగ్రామ దానమును చెయ్యి. 

నారదడు చెప్పినదంతా విని నవ్వేశాడు ధర్మవీరుడు. పెపెచ్బు “నారద మునీంద్రా! నా 
తండి పేరున - గో, భూ, తిల, సువర్ణాది దానాలు ఎన్నో చేశాను. వాటివల్ల వెలువరించబడని 
నరకయాతన కేవలం సాల[గ్రామమనే పేరు కలిగిన రాతిని దానము చేస్తే సాధ్యమవుతుందా? 
అయినా ఆ సాల([గామమనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది? తినడానికా పనికిరాదు, 
అలంకారానికా నవరత్నాలలోనిది కాదు. ఏ రకంగానూ ఎవరికీ కూడా పనికిరాని దానిని 
నీనెందుకు దానము చేయాలి. రాతి దాతకు కీర్ణి వుండదు. ఆ దానమును పట్టిన వానికి సుఖమూ 
వుండదు. కాబట్టి ఆ సాల్మగామ దానమును నేను చెయ్యనుగాక చెయ్యను. ' అన్నాడు. 

నారదుడెంత అనునయముగా చెప్పినా కూడా, ధర్మవీరుడు తన మూర్ధత్వాన్ని వదలనూ 
లేదు. సాలగ్రామ దానానికి అంగీకరించనూ లేదు. అంతటితో నారదుడు అంతర్లితుడైపోయాడు. 
మరి కొంత కాలానికి ధర్మవీరుడు మరణించాడు. గౌరవనీయులూ, సర్వహితాత్తులు అయిన 
పెద్దల మాటలను పాటించని పాపానికీ - సాల్యగామ దానము చేయకపోవడము వలనా 
నరకగతుడై, అనంతరము మూడు మారులు వులిగాను, మూడుసార్లు కోతిగాను, అయిదుసార్లు 
ఆబోతుగాను, పది పర్యాయాలు స్త్రీగాను జన్మించి వైధవ్య పీడను పొందడం జరిగింది. పునః 
పదకొండవ జన్మలో కూడా ఒకానొక యాచకుని పుత్రికగా జున్మించవలసి వచ్చింది. వురాకర్ణ 
వలన పెండి కుమారుడు అనతికాలంలోనే మరణించడంతో - ఒక్కగానొక్క కూతురికి కలిగిన 
వైధవ్యానికి చింతించి ఆ యాచక (బాహ్మణుడు జ్ఞాన దృష్టి చేత తన కూతురి ఫురాకర్ణును గత 
ఎొపఫలాన్ని తెలుసుకున వాడై - ఆ విషయాలన్నీ ఆమెకు సవిస్తరంగా చెప్పి - కార్తీక 
సోమవారం నాడు వేదోక్త విధిగా, జన్మజన్నార్థిత పాపనాశకమైన సాలగ్రామ దానాన్ని 
చేయించాడు. ఆ వుణ్యఫలావాప్తి వలన - మరణించిన పెంథ్రికొడుకు వునర్జీవితుడయ్యాడు. ఆ 
దంపతులు ఇహ జీవితాన్ని ధర్మకామ సౌఖ్యాలతో గడిపి కాలాంతర స్వరమును చేరి, 
పుణ్యఫలానుభ వాఫ్తులయ్యారు. తదుపరి ధర్శవీరుడు ఇరవై మూడవ జన్మగా ఒక ([బాహ్మణుని 
ఇంటీ శిశువుగా పుట్టి, పూర్వజన్మలో చేసిన మహత్తు పూర్వక సాలగ్రామ దాన పుణ్య 
విశేషము వలన జ్ఞానియి - (ప్రతివర్ధ ప్రయుక్త కార్తీక సోమవారము పర్వదినాలలో సాలగ్రామ 
దానాన్ని ఆచరిస్తూ - ఆ పుణ్యఫలముగా మోక్ష(వావ్లుడయ్యాడు. ఇతగాడి సాల్మగామ దాన 
మహాపుణ్యము వలన 'రౌరవి గతుడైన ఇతని తండి కూడా నరకము నుండి విముక్తుడయ్యాడు. 





కాబట్టి జనక మహారాజా! కార్తీక మాసములో సాలగ్రామ దానము చేత విష్ణువు సంప్రీతుడై 
విశేష పుణ్యాన్ని కల్పిస్తాడని (ువపరుచుకో. ఎంతటి పాపానికైనా సరే కార్జీక మాసంలో 
సాల్మగామ దానమును చేయడమే సర్వోత్తమమైన ప్రాయశ్నిత్తము. ఇంతకు మించిన 
(పాయశ్సిత్తము మరొకటి లేదు అనడంలో ఏ మ్యాతమూ అతిశయోక్తి లేదు. 
ఏవం శ్రీస్కాంద పురాణాంతధత కార్తీక మహాత్మే్య 
ఏకాదశ, ద్వాదశాధ్యాయా (పదకొండు -పన్నౌండు అధ్యాయములు) 
ఆరవరోజు పారాయణము సమాప్తము 





వడవరోజు పారాయణము 
(తయోదశాధ్యాయము 
కన్యాదాన ఫలము 

వశిష్ట ఉవాచ: రాజా! ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహాత్మ పురాణములో 
కారీకమాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను. ఎకా(గ్రచిత్తుడవై విను. తప్పనిసరిగా 
చేయవలసిన వానిని చేయకపోవడం వలన పాపాలను కలిగించేవీ అయిన ఈ కార్తీక ధర్మాలన్నీ 
కూడా - నా తం(డియైన (బహ దేవుని ద్వారా నాకు బోధించబడ్డాయి. నీకిప డు వాలిని 
వివరిస్తాను. జనక రాజేం(ద్రా! ఈ కార్సీక మాసంలో కన్యాదాన, (ప్రాతః స్నానములు యోగ్యుడైన 
(బాహ్ముణ 

బాలకునకు ఉపనయనము చేయించడం, విద్యాదాను వస్తుదాన, అన్నదానములు - ఇవి 
చాలా (ప్రధానమైనవి. (బ్రాహ్మణ కుమారునికి కార్జీకమాసములో ఒడుగు చేయించి దక్షిణను 
సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. ఆ విధముగా తమ ధనముతో 
ఉపనయనము చేయించబడిన వటువు చేసే గాయత్రీ జపము వల్ల దాత పంచ మహాపాతకాలూ 
నశించిపోతాయి. వంద రావిచెట్టు నాటించినా, వంద తోటలను వేయించినా, వంద నూతులను - 
దిగుడు బావులనూ నిర్మించినా, పది వేల చెరువులను తవ్వించినా వచ్చే వుణ్యమెంతయితే 
వుంటుందో అది పేద (బాహ్మణ బాలునికి ఉపనయనము చేయించడం వలన కలిగే పుణ్యంలో 
పదహారోవంతుకు కూడా సమానము కాదు. మరో విషయమును గుర్తుంచుకో - 

శ్లో / మాఘ్యాం వైమాధవేమాసి చోత్తమం మౌంజి బంధనం / 
కారయిప్యంతి తే రాజన్‌ దానం దత్వాతు కార్టీకే // 

కార్తీకంలో ఉపనయన దానమును చేసి తదుపరిని వచ్చే మాఘములో గాని, వైశాఖములో 
గాని ఉపనయనము చేయించాలి. సాధువులూ, (శోతియులూయైన (బాహ్మణ బాలకులకు 
ఉపనయనమును చేయించడం వలన అనంత పుణ్యము కలుగుతుందని ధర్మ వేత్తలైన 
మునులందరూ కూడా చెప్పియున్నారు. అటువంటి ఉపనయనానికి కార్జీక మాసంలో 
సంకల్పమును చెప్పుకుని ఫలానా వారికి నేను నా (దవ్యముతో ఉపనయనమును చేయిస్తాను - 
అని వాగ్ధానము చేయడం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోక వాసులకు కూడా 
సాధ్యము కాదని తెలుసుకో. 

జనక నరపాలా! ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు, దేవ (బ్రాహ్మణ 

సమారాధనలూ వీని వలన కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతుందన్న విషయము 
జగద్విదితమే కదా! కార్జీకములో, తమ ధనముతో ఒక (బ్రాహ్మణునకు ఉపనయనముతో బాటు 
వివాహమును కూడా చేయించడం వలన తత్పుణ్యము మరింతగా ఇనుమడిస్తుంది. 





అనాలా తాన తావానాలాలాతాననుానతాననదతానులాాననాారనడన వలననే 


శ్లో // కన్యాదానం తు కార్డిక్యాం యః కుర్యాద్నక్తి2తో నఘ / 
స్వాయంవ్వాపె ర్వానిర్యు కః పితృణాం (బహ్హణః పదమ్‌ 

కార్జీకములో కన్యాదాన మాచరించిన వాడు స్వయముగా వాడుతరించడమేగాకు వాని 
పితరులందరికీ కూడా (బహ్మలోక (పాప్తిని కలిగించిన వాడవుతాడు. ఇందుకు నిదర్శనముగా ఒక 
ఇతిహాసమును చెబుతాను ఎను. 

సువీరోపాఖ్యానము 

ద్వాపర యుగంలో వంగదేశాన దుర్మాధుడైన సువీరుడనే రాజు వుండేవాడు. లేడికన్నుల 
వంటి సోగ కన్నులుగల సుందరాంగి ఒకర్తె అతని భార్యగా వుండేది. దైవ యోగము వలన - 
సువీరుడు, దాయాదులచే ఓడింపబడినవాడై, రాజ్య(భష్టుడ్రై అర్థాంగి మైన సుందరాంగితో సహా 
అడవులలోకి పారిపోయి, కందమూలాదులతో కాలము గడపసాగాడు. ఇలా వుండగా, అతని 
భార్య గర్భవతి అయ్యింది. రాజు నర్మదా తీరములో పర్ధశాలను నిర్మించాడు. ఆ పర్టశాలలనే 
అతని రాణి ఒక చక్కటి కుమార్తెను (ప్రసవించింది. సర్వ సంపదలూ శతువుల పాలై పోవడం, 
తాను అడవుల పాలవడం, కందమూలాలలో బతుకుతూన్న ఈ రోజుల్లో కడుపు పండి సంతానం 
కలగడం, పోషణకు చిల్లిగవ్యయినా లేని దర్శిదము, వీటన్నిటినీ పదే పదో తలచుకుంటూ తన 
పురాకృత కర్మలని నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతురుని పెంచుకోసాగారు సువీర 
దంపతులు. కాలగమనములో సువీరుని కూతురు చక్కగా ఎదిగి నిజరూప లావణ్య 
సౌందర్యాదులతో చూసే వారికి నేతానందకారిణిగా పరిణమించింది. ఎనిమి దోండ్ర (ప్రాయంలోనే 
ఎంతో మనోహరముగా వున్న ఆమెని చూసి, మోహితుడైన ఒక ముని కుమారుడు - ఆ బాలికను 
తనకిచ్చి పెండ్లి చేయవలసిందిగా సువీరుని కోరాడు. అందుకా రాజు 'బుషిపుతా! (ప్రస్తుతము 
నేను ఘోర దరిద్రముతో వున్నాను. గనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్వాశుల్కముగా 
సమర్చించగలిగితే నీ కోరిక తీరుస్తాను? అన్నాడు. ఆ పిల్లమీది మక్కువ మానుకోలేని ముని 
బాలకుడు - రాజా! నేను కేవలం ముని కుమారుడినైన కారణముగా నీవు అడిగినంత దనమును 
తక్షణమే ఇవ్వలేను. తపస్సు చేత, తద్వారా ధనమును సంపాదించి తెచ్చి ఇస్తాను. అంతవరకూ 
ఈ బాలికను నా నిమిత్తమై భదపరచి వుంచు అని చెప్పాడు. అందుకు, సువీరుడు 
అంగీకరించడంతో ఆ నర్శదా తీరములోనో తపోనిష్టుడై, తతృలితంగా అనూహ్య ధనరాశిని 
నాధింబి, దానిని తెచ్చి సువీరునికిచ్చాడు. ఆ సొమునకు సంతృ ప్రి చెందిన రాజు తమ ఇంటి 
ఆచారము (ప్రకారముగా తన కూతురుని ముని యువకునికి ఇచ్చి ఆ అరణ్యములోనే 
కళ్యాణమును జరిపించేశాడు. ఆ బాలిక భరతో కలిసి వెళ్లిపోయినది. తత్కన్వా విక్రయ 
(దవ్యముతో రాజు తన భార్యతో సుఖముగా వుండసాగాడు. తతృలితముగా 


సువీరుని భార్య గర్భిణ్తియై మళ్లా ఒక ఆడపిల్లను కన్నది. అందుకు రాజు ఆనందించాడు. 
పెద్దపిల్లను అమ్ము ధనమును రాబట్టిన భై - ఈ పిల్ల ద్వారా కూడా మరింత (దవ్యమును 
సంపాదించవచ్చునని - సంతోషించాడు. బిడ్డ ఎదుగుతూ వుంది. ఇదిలా వుండగా - 
ఒకానొక యతీశ్వరుడు నర్శుదా స్నానానికై వచ్చి, అక్కడి పర్ధశాలలో వున్న సుదీరుని, 
అతని భార్యనూ, కుమార్తెను చూసి - “ఓయీ! నేను కౌండిన్య గ్యోతజుడైన యతిని - ఈ అరణ్య 
(పాంతంలో సంసారయుతంగా వున్న నువ్వెవరివి? అని అడిగాడు. యతీందుడి (ప్రశ్నలకు 
జవాబుగా - అయ్యా! నేను వంగాశాధీశుడైన సువీరుడను. దాయాదుల వలన రాజ్య(భష్టుడనై 
ఇలా అడవిలో జీవిస్తున్నాను. 
శ్లో// న దారిద్భ్యూః సమం దుఃఖం / నశోక పు(తమారణాకత్‌ / 
న చ వ్య ధానుగమనేన వియోగః (పియాపహాత్‌ // 
దరి[దం కన్నా వడీపించేది - కొడుకు చావు (లేకపోవడం) కంటే వడవలసినదీ - భార్యా 
(రాజ్యం, ఖార్యా) వియోగం కన్నా బయటకు ఏడవ లేని అంతశ ౧ల్యంలాంటి దుఃఖం ఇంకేమీ 
వుండదు. తమకు తెలిసినదే గదా! (ప్రస్తుతం నేనా విధమైన మూడు రకాల విచారాల వలనా 
అమిత దుఃఖితుడనై - ఈ విధముగా కందమూల భక్షణములతో ఈ అరణ్యమే శరణ్యముగా 
(బతుకు చున్నాడు. ఈ అరణ్యములోనే తొలి చూలుగా నాకొక కూతురు పుట్టినది. ఆమె నొక 
మునికుమారునికి విక్రయించి ఆ ధనముతో ప్రస్తుతానికి సుఖముగానే బతుకుతున్నాను. ఇది నా 
రెండవ కూతురు. ఈమె నా భార్య, నా గురించి ఇంకా ఎ వివరాలు కావాలో అడిగితే చెబుతాను” 
అన్నాడు సువీరుడు. 
సువీరుడిచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీం(దుడు “ఓ రాజా! ఎంత పని 
చేశావు? మూర్గుడవై అగణితమైన పాపాన్నీ పోగు చేసి పెట్టుకున్నావు. 
శ్లో // కన్యా దవ్యోణ యో జీవే దసిషతం సగచ్చతి 
దేవాన్‌ బుషీన్‌ పి(తూన్‌ కాపి కన్యా (దవ్వేణ తర ఏ యేత్‌ 
శాపం దాస్యంతి తే సర్వే జన్మ జన్మ న్యవు(తతామ్‌ // 
ఆడపిల్లని అమ్ముకుని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు, మరణాంతాన - “అసిప(తం' 
అనే నరకము పాలవుతారు. ఆ సొమ్ముతో దేవ, బుషి, పితృగణాలకు చేసిన అర్చన 
తర్పణాదుల వలన ఆ దేవ బుషి పిత్రాదులందరూ కూడా నరకాన్ని చవి చూస్తారు. అంతే 
గాదు - కర్తకు జన్మజన్మలకూ కూడా పుత్ర సంతానముకలగకూడదని శపిసారు. ఇక అలా 
ఆడపిల్లలను అమ్ముకొని జీవించడమే వృత్తిగా పెట్టుకొన్న వాళ్లు, ఖచ్చితముగా రౌరవ 
నరకములో పడతారు - రాజూ! 
శ్లో/ సర్వేషా మేవ పాపానాం [పప్రాయళ్నిత్తం విదుర్చుధాః ! 
కన్యావ్యత్రయ శీలస్య (ాయళ్ళిత్తం న చోదితమ్‌ // 





rr న వనన న న చనన న ననన 


అన్ని రకాల పాపాలకూ ఎవో కొన్ని ప్రాయశ్చిత్తాలున్నాయి గాని ఈ కన్యాశుల్కము 
అనబడే ఆడపిల్లని అమ్ముకునే మహా పాపానికి మాత్రం ఏ శాస్త్రములోనూ కూడా ఎటు వంటి 
(ప్రాయళ్ళ్నిత్తము లేదు. 

కాబట్టి, “సుదీరా! ఈ కార్తీక మాసములో శుక్లపక్షములో, నీ రెండవ కుమార్తెకు కన్యాదాన 
పూర్వకముగా కళ్యాణం జరిపించు. కార్జీకమాసములో విద్యాతేజశ్ళీల యుక్తుడైన వరునికి 
కన్యాదానమును చేసినవాడు - గంగాది సమస్త తీర్ణాలలోనూ స్నాన దానాదులు చేయడం వలన 
కలిగే పుణ్యాన్ని, యధోక్ట దక్షిణాయుతముగా అశళ్వమేధాది యాగములను చేసిన వాళ్లు పొందే 
సత్సలితాన్నీ పొందుతాడు” అని హితబోధ చేశాడు. 

కాని, నీచబుద్ధితో కూడుకొనిన ఆ సువీరుడు, ఆ సజ్జన సద్భోధను కొట్రిపా లేస్తూ - బాగా 

చెప్పావయ్యా బాపడా! పుట్టినందుకు గాను - పుత్రద్యారా గృహ, క్షేత వాసోవసు 
రత్నాద్యలంకారాదులతో ఈ శరీరాన్ని పుష్టిపరచి సుఖించాలే గాని, ధర్జుము-ధర్మము అంటూ 
కూర్చుంటే ఎలాగ? అసలు ధర్హమంటే ఏమిట్‌? దానమంటే ఏమిటొ? ఫలమంటే ఏమిట్‌? 
వుణ్యలోకాలంటే ఎమిటి? అయ్యా బుషిగారూ! ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలు 
అనుభవించడమే (ప్రదానము. పెద్ద పిల్ల విషయములో కంటే అధికముగా దనమిచ్చేవానికే నా 
చిన్నపిల్లని కూడా ఇచ్చి పెంఢి చేసి - నేను కోరుకునే సుఖభోగాలన్నీ అనుభవిస్తాను. అయినా 
నా విషయాలన్నీ నీకెందుకు? నీ దారిన నువ్వెళ్లు" అని కసిరికొట్రాడు. 

అంతటితో ఆ తాపసి తన దారిన తాను వెళిపోయాడు. 

(శుతకీర్తుపాఖ్యానము 

ఈ సువీరుని ఫూర్వీకులలో (శుతక్తీర్ధి అనే రాజొకడున్నాడు. సమస్త సద్ధర్శ (ప్రవక్తా, 
శతాధిక యాగకర్తా అయిన ఆ (శ్రుత కీర్డి తన వుణ్యకార్యాల వలన స్యధములోని ఇం(ద్రాదుల చేత 
గౌరబంపబడుతూ, సమన్త సుఖాలను అనుభవిస్తునా డు. 

సువీరునికి - యముడు విధించిన శిక్ష కారణముగా యమదూతలు స్వరము చేరి - 
అక్కడ సుఖిస్తున్న శ్రుత కీర్ణియొక్క జీవుని పాశబద్ధుని చేసి - నరకానికి తీసుకుని వచ్చారు. ఆ 
చర్యకు ఆశ్చర్యపడిన (శుతక్తీరి యముని ముంగిట నిలబడి - స్వారములో వున్న నన్ను 
ఇక్కడి కెందుకు రప్పించావు? నేను చేసిన పాపమేమిటి?' అని నిలదీసి అడిగాడు. 
మందహాసము చేశాడా మహాధర్ముడు. ఇలా చెప్పసాగాడు. (శుతకీర్తీ! నువ్వు వుణ్యాత్ముడవే, 
స్వర్గార్లుడవే, కాని నీ వంశీకుడైన సువీరుడనే వాడు కన్యను విక్రయించాడు. అతగాడు చేసిన 
మహా పాపము వలన అతని వంశీకులైన మీరంతా నరకానికి రావలసి వచ్చినది. అయినా 
వ్యక్తిగతముగా చేసిన సువీరుని రెండవ కుమార్తె నర్గుదానదీ తీరాన గల వర్ణశాలలో తన తల్లితో 
జీవిస్తూ వుంది. ఆ బిడ్రకింకా వివాహము కాలేదు. కాబట్టి నువ్వు నా అనుగ్రహము వలన దేహివై 
(భూలోక వాసులు గురించే శరీర్సి, అక్కడకు వెల్లి, అక్కడ యోగ్యుడైన వరునికి ఇచ్చి, 


కన్యాదాన విధానముగా పెంథడ్రిని జరిపించు (శుతకీర్తి! ఎవడైతే కార్లీకమాసములో సర్వాలంకార 
భూషితయైన కన్యను యోగ్యుడైన వరునికి దానము చేస్తాడో వాడు లోకాధిపతితో 
తుల్యుడవుతాడు. అలా కన్యాదానమును చేయాలనే సంకల్పము వుండీ కూడా సంతానము లేని 
వాడు - (బ్రాహ్మణ కన్యాదానికిగాను కన్యాదానం అందుకోబోతూన్న (బాహ్మణునకుగాని ధన 
సహాయమును చేసినట్టయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్నే పొందుతాడు. అంతే కాదు 
- స్వలాభాసేక్షా రహితులై రెండు పొడి ఆవులను చెల్లించి, కన్యను కొని, ఆ కన్యను చక్కటి 
వరునకిచ్చి పెండి చేసే వారు కూడా కన్యాదాన ఫలాన్ని పొందుతారు. కాబట్ట, ఓ (శుతకీర్తి! నీవు 
తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్భా9హ్మణునకు 
కన్యామూలముగా దానము చేసినట్లయితే - తద్వారా నువ్వూ, నీ ఫూర్వీకులూ, ఈ 
సువీరాదులు కూడా నరకము నుండి విముక్తి పొందుతారు' అని చెప్పాడు. 

ధర్ముని అనుగ్రహము వలన దోహధారియిన (శ్రుతకీర్డి, వెనువెంటనే భూలోకములోని 
నర్శదా నదీ తీరాన్ని చేరి, అక్కడి పర్ణశాలలో వున్న సువీరుని భార్యకు హితవులు గరపి, వారి 
ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్థాభరణ భూషితను చేసి, శివ(పీతిగా, శివార్చణమస్తు. 
అనుకుంటూ ఒకానొక (బాహ్మణునికి కన్యాదానముగా అర్పించాడు. ఆ వుణఖ్యమహిమ వలన 
సువీరుడు - నరకపీడా విముక్తుడై, స్వర్గమును చేరి సుఖించసాగాడు. తదనంతరము (శుతకీర్ణి 
పది మంది (బహ్మచారులకు కన్యామూల్యమును ధారబోయడం వలన వారి వారి పితృ పితా 
మహాోదివరాల వారంతా కూడా విగతపాపులై, స్వర్గాన్ని పొందారు. అనంతరము (శ్రుతకీర్ణి కూడా 
యధావూర్వకముగా స్వరము చేరి తన వారిని కలిసి సుఖించసాగాడు. కాబట్టై ఓ జనక 
మహారాజా! కార్తీకమాసములో కన్యాదానము చేసేవాడు, సర్వపాపాలనూ నశింప 
చేసుకుంటానడంలో ఏ మా(తమూ సందేహం లేదయా! కన్యామూల్యాన్ని చెల్లించ లేని వారు 
వివాహార్థము మాట సహాయమును చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు 
రాజా! ఎవరైతే కార్తీక మాసములో యధావిధిగా కార్డీక (తాన్ని ఆచరిస్తారో వాళ్లు స్వర్ధాన్నీ, 
ఆచరించని వాళ్లు నరకాన్నీ పొందుతారనడంలో ఎ మతం సందేహము లేదని గుర్తించు. 


చతుర్థశాధ్యాయము 
వళిష్టుడు చెబుతున్నాడు: మిధిలాధీశా! కార్టీక మాసమంతా పూర్వోక్త సర్వధర్శ్ము 
సంయుతంగా కార్తీక (తాన్ని ఆచరించలేక పోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక వూర్జిమ నాడు 
వృషోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి. 
వృషోతృధము 
జనక మహీపాలా! ఆవు యొక్క. కోడెదూడను - అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్చగా 
వదలడాన్నో వృషోత్సర్గము అంటారు. ఈ మానవలోకంలో ఎ ఇతర కర్మా చరణాల వలన కూడా 


[Fe క క వలల డన న న న నన నా 


అసాధ్యమైన పుణ్యాన్ని (ప్రసాదించే ఈ కార్జీక (వతములో భాగముగానే, కార్తీక పూర్ణిమ నాడు 
పితృ దేవతా (పీత్యర్థము ఒక కోడె (ఆవు) దూడను అచ్చుబోసి ఆబోతుగా 
స్వేభృగా వదలాలి. అలా చేయడం వలన గయా క్షేత్రములో, పితరులకు కోటిసార్లు 
(శాధ్రాల్ని నిర్వ హించిన పుణ్యము కలుగుతుంది. 
శ్లో// యః కోవా స్మృత్కు లే జాతః పౌరమాస్యాంతు కార్తీకే 
డత్సృజే ద్భూషభంనీలం తేన తృపా వయం త్వితి 
కాంక్షంతి నృపశారూల - పుణ్యలోక స్థితా అపి.... 
'పుణ్యలోకాలలో వున్న పితరులు సెతం తమ కులములో పుట్టిన వాడెవడైనా కార్తీక 
పౌర్ధమినాడు నల్లని గిత్తను అచ్చుబోసి వదిలినట్టయితే మనకు అమితానందం కలుగుతుంది 
గదా! అని చింతిస్తూ వుంటారు రాజూ! ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక 
పౌర్ణమినాడు వృషోత్సర్గమును చేయని వాడు “అంధతామి[(సము' అనే నరకాన్ని పొందుతాడు. 
గయా (శ్రాద్ధము వలన గాని, ప్రతివర్ణాభికాల వల్లగాని, తీర్ధ స్థలాల్లో తర్పణం వల్లగాని ఈ 
వృషోత్సర్లంతో సమానమైన ఆనందాన్ని పితరులు పొందరనీ, గయాశ్రాద్ధ వృషోత్సర్లాలు 
రెండూ సమానమేనని పెద్రలు చెప్పినా, వృషోత్సరమే ఉత్తమమైనదనీ తెలునుకో” 
ఎవిధ దానములు 
ఇక కార్జీక మాసములో పండ్లను - దానము చేసేవాడు దేవర్ధి పితూణాలు మూడింటి 
నుంచి కూడా విముక్తుడై పోతాడు. దక్షిణాయుతంగా ధాతీ (డసిరిక) ఫలాన్ని దానమిచ్చేవాడు 
సార్వభాముడౌతాడు. కార్డీక పౌర్ధమినాడు లింగదానము సమస్త పాపహారకము. అత్యంత 
పుణ్యదాయకమే కాక ఈ దానము వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి, 
మరుజన్మలో చ(వర్తిత్వాన్ని పొందుతారు. 
నిషద్ధాహారాలు 
అనంత ఫలదాయకమైన ఈ కార్సీక (వతాచరణా సదవకాశము అందరికీ అంత తేలికగా 
లభ్యము కాదు. అత్యంతోత్కృష్ట్రమైన ఈ కార్తీక మాసములో ఇతరుల అన్నమును, 
పితృ శేషమును, తినకూడనివి తినడము, (శ్రాధ్రములకు భోక్తగా వెళ్లడము, నువ్వుల దానము 
పట్టడము అనే అయిదూ మానివేయాలి. ఈ నెలలో సంఘాన్నము, శూదాన్నము, 
దేవార్చకాన్నము, అపరిశుధ్రాన్నము, త్యక్తకర్యుని అన్నము, విధవా అన్నము - అనేవి 
తినకూడదు. కార్టీక పౌర్ధమి, అమావాస్యలలోనూ - పితృదివసము నాడు, ఆదివారమునాడు 
సూర్యచంద్ర (గ్రహణ దినాలలోనూ వ్యతీపాతవైదృత్యాది నిషిధ దినాలలోనూ రాత్రి భోజనము 
నిషిద్ధము. ఈ నౌలలో వచ్చే ఎకాదశినాడు ర్యాత్రింబవళ్లు రెండు పూటలూ కూడా భోజనము 
చేయకూడదు. ఇటు వంటి రోజులలో ఛాయానక్టము (అనగా తమ నీడ - శరీరపు కొలతకు 
రెండింతలుగా పడినప్పుడు భుజించుట) ఉత్తమమని మహార్థులు బౌెప్ఫారు. 





పరమ పవిత్రమైన ఈ కార్తీకములో నిషిద్ర దినాలలో భుజించే వారి పాపాలు అగణితముగా 
పెరిగిపోతాయి. అందువలన కార్తీకములో తైలాభ్యంగనము, పగటి నిద, కంచుప్యాతలో 
భోజనము, పరాన్నభోజునము, గృహ స్నానము, నిషిద్ధ దినాలలో రాకత్రి భోజనము, వేదశాస్త్ర 
నింద - అనో ఈ ఏడింటిని జరుపకూడదు. సమర్లులై వుండీ కూడా - కార్డీకములో నదీ స్నానం 
చేయకుండా ఇంటి దగరనే వేడి నీట్‌ స్నానమును చేసినట్లయితే అది కల్లుతో చేసిన స్నానానికి 
సమానమవుతుందని ([బహ్ముశాసనము. సూర్యుడు తులలో వుండగా నదీ స్నానమే అత్యంత 
(పధానము. చేరువలో నదులు లేనప్పుడు మా(తము చెరువులలోగాని, కాలువలలోగాని, నూతి 
వధ గానీ - గంగా గోదావర్యాది మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును. 
ఎక్కడా చేసినా (ప్రాతఃకాలంలోనే స్నానం చేయాలి. అలా చేయని వాళ్లు నరకాన్ని పొంది, 
అనంతరం చండాలవు జన్మ నెత్తుతారు. గంగానదీ స్కరణమును చేసి, స్నానమును చేసి, 
సూర్యమండల గతుడైన శ్రీహరిని ధ్యానించి, ఆ విష్టుగాధా పురాణాదులను ఆలకించి - ఇంటికి 
వెల్లాలి. పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకుని సాయంకాలం మరలా స్నానము చేసి - 
ఆచరించి, పూజా స్థానములో పీఠమును వేసి, దాని మీద ఈశ్వరుని (ప్రతిష్టించి పంచామృత, 
ఫలోదక, కుశోదకాలతో మహా స్నానమును చేయించి షోడశోపచారాలతోనూ పూజించాలి. 
పరమేశ్వర షోడశోపచార వూజూకల్పం 
ముందుగా పరమేశ్వరుడైన ఆ పార్వతీపతిని ఆవాహన చేయాలి. అటు పిదప - 


!. ఓం వృషధ్వజాయ నమః - ధ్యానం సమర్చయామి (పఫువ్చాక్షతలు 
2 ఓం గౌరీ పియాయ నమః - పాద్యం సమర్పయామి (నీటొచుక్ణ) 

3. ఓం లోకేశ్వరాయ నమః - ఆర్థ్యం సమర్పయామి (నీట్‌చుక్ణ్క) 

4 ఓం రుద్రాయ నమః - ఆచమనీయం సమర్పయామి (నీటిచుక్క) 
5. ఓం గంగాధరాయనమః - స్నానం సమర్పయామి (నీరు విడవాలి లేదా 
మంత్రము: 


ఆపోహిషామయోభువః తాన ఊర్లేదథాతన / మ హేరణాయచక్త సే 

యోవళశ్ళితమోరసః తస్యభాజయతే హనః / ఉశతీరవమాతరః 

తస్తాదరంగమామవో - యస్యక్షయాయ జన్వధ / అపోజనయథాచనః // 

(ఈ మం(తము పఠించుచునీటితో అభి షేకించవచ్చును. 

ర ఓం ఆశాంబరాయ నమః - వస్త్రం సమర్శ్న (యామి (వస్త్ర్యయుగ్యలు 

7 ఓం జగన్నాధాయ నమః - ఉపవీతం సమర్పయామి (ఉపవీతం) 

& ఓం కపాలధారిణే నమః నమః - గంధం సమర్పయామి (కుడిచేతి అనామికతో గంధం 
చిలకరించాలి 

9 ఓం ఈశంరాయ నమః - అక్షతాన్‌ సమర్పయామి (అక్షతలు) 


నల నలత లన నాలా హా న నన ననన 


10. ఓం వూర్జ గుణాత్మనే నమః - పుష్పం సమర్పయామి (పువ్వులు) 

11. ఓం ధూమాక్షాయ నమః - ధూపమ్మాఘాపయామి (అగరు లేదా సాం(బాణి 
ధూపమీయవలెాను.) 

12. ఓం తేజో రూపాయ నమః - దీపం సమర్భయామి (ఒక వత్తితో ఆవునేతి దీపమును 
వెలిగించి చూపవలెను.) 

13. ఓం లోకరక్షాయ నమః - నైవేద్యం సమర్పయామి (నివేదన ఇవ్యవ లెను.) 

“ఓం భూర్భువస్సువః తత్‌ సవితుర్వ రేణ్యం భర్లోదేవస్య ధీమహి - ధియోయోనః 
(చోదయాత్‌" తనుబీరటూా టక పువ్వుతో - నివేదించు పదార్థముల చుట్టూ నీటిని (పోక్షించి - 
!.ఓం (ాణజాయన్వాహా 2 ఓం అవానాయన్వాహా 3. ఓం వ్యానాయస్వాహా 4 ఓం 
ఉదానాయస్వాహా & ఓం సమానాయస్వాహా, ర ఓం శ్రీ మహాదేవాయ శివ శివ శివ శంభవే 
స్వాహా - అంటూ స్వాహా అనినప్పుడల్లా (ప్రభువునకు నివేదనము చూపి, ఫలానా పదార్థమును 
నివేదించాము అనుకుని “అమృతమస్తు, అమృతోపస్తరణమసి - బుతం నత్వేన పరిషించామి - 
ఉత్తరాపోసనం సమర్పయామి " అనుకుని పదార్థాల కుడిపక్కన ఒక చుక్క నీరును వదలవలెను. 
పిదప - 

14. ఓం లోకసాక్షిశో నమః - తాంబూలాదికం సమర్పయామి 

(5 తమలపాకులు, 2 పోకచెక్కలు సమర్పించాలి) 

15. ఓం భవాయ నమః - (సదక్షిణం సమర్పయామి ((పదక్తిణం) 

16. ఓం కపాలినే నమః - నమస్కారం సమర్పయామి (సాష్టాంగ నమస్కారం చేయాల్సి 

జనక మహారాజా! పెన చెప్పిన విధముగా షోడశ (16) ఉపచారాలతోనూ గాని, లేదా 
నెల పొడుగునా (పతి రోజూ సహస నామయుతంగా గాని శివపూజు చేసి, పూజ యొక్క 
చివరలో - 

మం(తము: 

సార్వతీకాంత దేవేశ పద్మ జార్చ్యాం[ఘ్‌ పంకజు / 
ఆర్యం గృహాణ దైత్యారే దత్తంచేద ముమాపతే // 

అనే మం(తంతో అర్హ్యమును ఇవ్వాలి. అనంతరము యధాశక్తి దీపములను సమర్పించి, 
శక్తివంచన లేకుండా (బాహ్మణులకు దానమును ఇవ్వాలి. ఈ (ప్రకారంగా కార్తీకము నౌల్లాలూ 
కూడా (బాహ్మణ సమేతంగా నక్తద్రతాన్ని ఆచరించేవాడు - వంద వాజపేయాలు, వెయ్యేసి 
సోమాశ్వమేధాలూ చేసిన ఫలాన్ని పొందుతాడు. కార్జీకమంతా ఈ మాసనక్త (వతాభరణ వలన 
ఫుణ్యాధిక్యత - పాపనాశనం అవలీలగా ఏర్పడతాయి అనడములో ఎటువంటి సంకోచమూ లేదు. 
కార్తీక చతుర్దశినాడు పితృ(పీతిగా [బ్రాహ్మణులకు భోజనము పెట్టడం వలన వాళ్లయొక్క 
పితాళ్లందరూ కూడా సంతృపఫ్త్హులు అవుతారు. కార్జీక శుద్ధ చతుర్థినాడు 


బౌరసవు(తుడు చేసే తిలతర్పణము వలన పితృలోకము సర్వము తృప్తి చెందుతుంది. ఈ 
చతుర్హశినాడు ఉపవాసము వుండి, శివారాధన చేసి, తిలలను దానము చేసినవాడు కైలాసానికి 
క్షేతాధిపతి అవుతాడు. ఈ కార్తీక (తాన్ని ఆచరించిన వాళ్లు తప్పుకుండా తమ పాపాలను 
పోగొట్టుకున్న వాళ్లయి 

మోక్షగాములాతారు. 

జనక మహారాజా! కార్జీక పురాణములో ముఖ్యంగా ఈ 14 అధ్యాయాన్ని (శ్రద్ధాభక్తులతో 
చదివినా, వినినా కూడా వాళ్లు సమస్త పాపాలకు (ప్రాయశ్చిత్తము చేసుకోవడం ద్వారా కలిగే 


ఫలితాన్ని పొందుతారు. 
ఏవం శ్రీస్కాంద వురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే 
(తయోదశు చతురశాధ్యాయౌ (పదమూడు-పదునాలుగు అధ్యాయములు) 
సప్తమ దినము (సప్తమీ పారాయణము సమాప్తము 





సంవూర్హ కార్తీక మహాపురాణము 
ఎనిమిదవరోజు పారాయణము 
వశిష్ట ఉవాచ: ఓ జనక నరేం[దా! కార్జీక మాసములో ఎవరైతే హరి ముందర 
నాట్యమును చేస్తారో, వాళ్లు శ్రీహరి ముందర నివాసులవుతారు. కార్తీక ద్వాదశి నాడు హరికి 
దీప మాలార్పణ చేసే వాళ్లు వైకుంఠములో సుఖిస్తారు. కార్పీక మాస శుక్ల పక్ష 
సాయంకాలాలందు విష్ణువుని అర్చించే వాళ్లు - స్వర్గ నాయకులౌతారు. ఈ నౌల రోజులూ 
నియమముగా విష్లాలయానికి వెళ్ళి దైవ దర్శనము చేసుకునే వాళ్లు సాలోక్య 
మోక్షాన్నందుకుంటారు. అలా గుడికి వెళ్లేటప్పుడు వాళ్లు వేసే ఒక్కొక్క అడుగుకూ 
ఒక్కక్క అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతారు. కార్తీక మాసములో అసలు విష్ణుమూర్తి 
గుడికి వెళ్లని వాళ్లు ఖచ్చితముగా రౌరవ నరకానికో, కాలస్యూత నరకానికో వెళతారు. కార్హీక 
శుద్ధ ద్వాదశినాడు చేసే ప్రతి సత్మర్మా అక్షయ పుణ్యాన్ని, (ప్రతి దుష్కర్మా అక్షయ 
పాపాన్ని కలిగించుతాయి. శుక్ల ద్వాదశినాడు విపనహితుడై భక్టియుతుడై గంధ పుష్బాక్షత 
దీపధూపాజ్యభక్ష్య నివేదనలతో విష్ణువును పూజించే వారి పుణ్యానికి మితి అనేది లేదు. 
కార్జీక శుద్ధ ద్వాదశినాడు శివాలయములో గాని, కేశవాలయములో గాని - లక్ష ద్వీపాలను 
వెలిగించి సమర్పించే వాళ్లు విమానారూఢులై దేవతల చేత పొగడబడుతూ విష్టులోకాన్ని 
చేరి సుఖిసారు. కార్తీకము నెౌల్టాళ్లూ దీపమును పెట్టలేని వాళ్లు ద్వాదళీ, చతుర్ధశీ, పూర్ణిమ. 
ఈ మూడు రోజులైనా దీపమును పెట్టాలి. ఆవు నుండి పాలు పితికేందుకు వల్టేటంత 
సమయమైనా దైవసన్నిధిలో దీపమును వెలిగించిన వాళ్లు వుణ్యాత్యు లే అవుతారు. ఇతరులు 
పెట్టిన దీపాన్ని ప్రకాశింప చేసిన వాళ్ల పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి. ఇతరులు 
ఉంచిన దీపము ఆరిపోయినట్టయితే దానిని పునః వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండీ 
తరించి పోతాడు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను. 
ఎలుక దివ్య పురుషుడగుట 
సరస్వతీ నదీతీరంలో - అనాదికాలముగా వూజా పునస్కారాలు లేక శిథిలమై పోయిన 
విష్ల్వాలయము ఒకటుండేది. కార్తీక స్నానార్హమై సరస్వతీ నదికి వచ్చిన ఒక యతి - ఆ 
గుడిచి చూచి, తన తపోధ్యానాలకు గాను ఆ ఎకాంత (ప్రదేశము అనువుగా వుంటుందని 
భావించి, ఆ గుడిని తుడిచాడు. నీళ్లు చల్లాడు. చేరువ (గ్రామానికి వెళ్లి - (ప్రత్తి, నూనె, 
పన్నాండు (పమిదలూ తెచ్చి - దీపాలను వెలిగించి నారాయణార్పణమస్తు' అనుకుని తనలో 
తాను ధ్యానమును చేసుకోసాగాడు. ఈ యతి (సతి రోజూ ఇలా చేస్తుండగా - కార్తీక శుద్ధ 
ద్వాదశి నాటి రాత్రి, బైట ఎక్కడా ఆహారము దొరకకపోవడం వలన ఆకలితో తన కడుపులోనే 


ఎలుకలు పరుగెడుతున్న ఒక ఎలుక - ఆ గుడిలోనికి వచ్చి, ఆహారాన్వేషణలో విష్ణు 
విగ్రహానికి ప్రదక్షిణముగా తిరిగి, మెల్లగా దీపాల దగరకు చేరినది. అప్పుటికే ఒక (ప్రమిదలో 
నూనె అయిపోవడం వలన ఆరిపోయిన వత్తి మతమే వుంది. తడిగా వున్న ఆ వత్తి నుంచి 
వచ్చే నూనె వాసనకు (భమసిన ఎలుక, అదేదో ఆహారముగా భావించి - ఆ వత్తిని నోట 
కరచుకుని (సళ్కనే వెలుగుతూన్న మరో దీపము వద్దకు వెళి పరిశీలించబోయింది. ఆ 
పరిశీలనలో అప్పుటికే నూనెతో బాగా తడిసి వున్న - ఆ ఆరిపోయిన వత్తికొన వెలుగుతూన్న 
వత్తి అగ్ని సంపరక్క మై వుండడంలో ఎలుక దానిని వదిలివేసినది. అది (ప్రమిదలో పడి - 
రెండు వత్తులూ చక్కగా వెలగసాగాయి. రాజా! కార్తీక శుద్ధ ద్వాదశినాడు విష్ణుసన్నిధిలో ఒక 
యతీందుడు పెట్టిన దీపము ఆరిపోగా, అదే విధముగా ఎలుక వలన పునః (ప్రజ్వలితమై - 
తన ఫూర్వవుణ్యవశాన, ఆ మూషికము ఆ రాత్రి ఆ గుడిలోనే విగతదేహియై దివ్యమైన 
పురుష శరీరాన్ని పొందడం జరిగింది. 

అప్పుడే ధ్యానములో నుండి లేచిన యతి - ఆ అపూర్వ వురుషుఖి చూసి, వరు 
నువ్వు? ఇక్కడికి ఎందుకొచ్చావు?’ అని అడగడంతో - ఆ అద్భుత పురుషుడు - ఓ 
యతీందా! నేనొక ఎలుకను. కేవలం గఢిపరకల వంటి ఆహారంతో జీవించేవాడిని. అటు వంటి 
నాకిప్పుడీ దుర్రభమైన మోక్షము ఏ పుణ్యము వలన వచ్చినదో తెలియడం లేదు. 
పూర్వజన్మలో నేనెవరిని? ఏ పాపము వలన అలా ఎలుకనయ్యాను? ఏ పుణ్యము వలన ఈ 
దివ్యదోహమును పొందాను? తపస్ఫంపన్నుడివైన నువ్వే నన్ను సమాధాన పరచగలవాడివి. 
దయగలవాడివై వివరించు. నేను నీ శిష్యుజ్ఞు అని అంజలి ఘటించి (ప్రార్థించాడు. ఆ యతి 
తన జ్ఞాన న్మేతముతో సర్వాన్నీ దర్శించి ఇలా చెప్పసాగాడు. తిల సమేతముగా దాన్సిపె 
నేతితో దీపాన్ని వెలిగించి - విష్ణ్యర్సణము చేసి, పునఃగుడిలోకీ వెళ్లి పురాణ కాలక్షేపము 
చేయసాగారు. అంతలోనే వారికి భటచ్చటారావాలు వినిపించడంతో వెనుదిరిగి స్తంభదీపము 
వైవు చూశారు. వాళ్లలా చూస్తుండగానే ఆ స్తంభము ఫటఫటరావాలతో నిలువునా పగిలి 
నేలను పడిపోయింది. అందులో నుంచి ఒక ఫురుషాకారుడు వెలువడంతో విస్మయ చకితులైన 
ఆ బుషులు ఎవరు నువ్వు? ఇలా స్థాణువుగా ఎందుకు పడి వున్నావు? 

నీ కథ ఏమిటో చెప మా. అని అడిగారు. అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పుసాగాడు - 
'ఓ మునివరేణ్యులారా! నేను గతములో ఒక ([బాహ్మణుడను అయినా, వేదశాస్త్ర 
పఠనమునుగాని, హరి కథా (శవణమును గాని, క్షేత యాతాటనలను గాని చేసి ఎరుగను. 
అపరిమిత ఐశ్వర్యము వలన (బాహ్మణ ధర్మాన్ని వదలి - రాజునై పరిపాలన చేస్తూ 
దుష్టబుద్ధితో (పవర్తించోవాడిని. వేద పండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు, ఉత్తములూ 


అయిన (బాహ్ముణులను నీచాసనాలపె కూర్చో నియోగించి, నేను ఉన తాసనము పె 
కూర్చునే వాడిని. ఎవరికీ దాన ధర్మాలు చేసే వాళ్టే కాదు. తప్పనిసరైనప్పుడు మాతం - 
'ఇంతిస్తాను-అంతిస్తాను” అని వాగ్ధానం చేసే వాఖే తప్పు, (దవ్యాన్ని మ్యాతము ఇచ్చే వాడిని 
కాను. దేవబాహ్మణ (దవ్యాలను స్వంతానికై ఖర్చు చేసుకునే వాడిని. తత్పలముగా 
దేహాంతాన నరకగతుడనై, అనంతరము - 52 వేల మార్లు కుక్కగాను, పది వేల సార్లు 
కాకిగాను, మరో పదివేల పర్యాయాలు తొండగానూ, ఇంకో పది వేల సార్లు విష్లాశినైన 
పురుగుగానూ, కోటి జన్ములు చెక్టుగానూ గత కోటి జన్మలుగా ఇలా మొద్దువలెనూ 
పరిణమించి కాలమును గడువుతూన్నాను. ఇంతటి వపొపినైన నాకు ఇప్పుడెందుకు 
విమోచనము కలిగిందో - ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చినదో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి. 

ఆ డద్ఫూత పురుషుని వచనాలను విన్న బుషుల తమలో మాటగా ఇలా అన్నారు - 
ఈ కార్తీక [వతఫలము యదార్లమైనది సుమా! ఇది (పత్యక్ష మోక్షదాయకము. మన కళ్ల 
ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగినది కదా! అందునా కార్తీక ప్రూర్థిమనాడు స్తంభదీపమును 
పెట్టడం సర్వత్రా శుభ్మ్బప్రదము. మనచే పెట్టబడిన దీపము వలన ఈ మొద్దు ముక్తిని 
పొందినది. మొద్దయినా - (మాకైనా సరే కార్తీకములో దైవసన్నిధిని దీపాన్ని వహించడము 
వలన దామోదరుని దయవల్ల మోక్షమును పొందడం తథ్యము' ఇలా చెప్ప్తుకుంటూన్న వారి 
మాటలను విన్న ఉద్ఫూత పురుషుడు - అయ్యలారా! దేహి ఎవరు? జీవి ఎవరు? జీవుడు 
దేని చేత ముక్తుడూ - దేని చేత బద్దుడూ అవుతున్నాడో దేనిచేత దేహులకు ఇంద్రియాలు 
కలుగుతున్నాయో వివరింవుడు' అని (పార్ధించడముతో, ఆ తాపసులలో వున్న అంగీరసుడనే 
ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు. 

ఏవం శ్రీస్కాంద పురాణాంతథత కార్తీక మహాత్మ్యే 
పంచదశ, పోడశాధ్యాయో, (పది హేను - పదహారు అధ్యాయములు) 
ఎనిమిదవ రోజు (అష్టమదిను నాటి పారాయణము సమాప్తము 


తొమ్మిదవరోజు పారాయణము 
సప్తదశాధ్యాయము 

ఫూరోకైక ఉద్ఫూత పురుషునికి అంగీరసుడిలా ఉపదేశిస్తున్నాడు. నాయనా! ఒకప్పుడు 
_కైాలాసములో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకిప్పుడు చెప్పబోతున్నాను - 
(శ్రద్ధగా ఎను. 

ఉద్ఫూత పురుషునకు అంగీరసుడు చేసిన ఆత్మ జ్ఞానబోధ 

శో కర్ణుబంధశ్చ ముక్తిళ్ళ కార్యంకారణ మేవ చ 

సూలసూక్ష్మం తథా ద్వంద్వ సంబంథో దేహముచ్చతే // 
కర్ణుబంధము, ముక్తికార్యము, కారణము - స్థూల సూక్ష్మము, ఈ ద్వంద్వ సంబంధితమే, 
దేహమనబడుతూంది. 

శ్లో// అ్యతబూమ సమాధానం కోన్యోజీవస్త్వ్య్ర మేవహి 

స్వయం పృచ్చసిమాంకో2హం ([బహ్మోవాస్మి న సంశయః // 
జీవుడంటే వేరెవరూ కాదు, నీవే అప్పుడు - “నేనెవర్ని?” అని నిన్ను నువ్వే 

(ప్రశ్నించుకుంటే నేనే (బహ్మనై వున్నాను. ఇది నిశ్చయము” అనే సమాధానమే వస్తుంది. 
పురుష ఉవాచ 'అంగీరసా/ నువ్వు చెప్పిన వాక్యార్ధ జ్ఞానము నాకు తల్టఢం లేదు. నేనే 
(బహ్మను' అనుకోవడానికైనా (బహ్మ అనే పదార్థమును గురించి తెలిసి వుండాలి గదా! 
ఆ పదార్ధ జ్ఞానము కూడా లేనివాడనైన నాకు - మరింత వివరముగా చెప్పమని 
కోరుతున్నాను. 
అంగీరస ఉవాచ: అంతఃకరణానికీ, తద్వ్యాపారాలకే, బుద్ధికీ సాక్షి - సతు చిత్‌ 
ఆనందరూపీ అయిన పదార్థమే ఆత్మ అని తెలిసికొనుము. దేహము కుండవలె 
రూపాదివత్‌గా వున్న పిండ శేషమూ - ఆకాశాది పంచభూతాల వలన ఫుభ్రినదీ అయిన 
కారణముగా - ఈ శరీరము ఆత్మే తరమైనదే తప్పు - ఆత్మ’ మాత్రము కాదు. ఇదే 
విధముగా ఇం[దియాలుగాని, అగోచరమైన మనస్సుగాని అస్థిరమైన ప్రాణముగాని - 
ఇవేవీ కూడా ఆత్మ’ కాదు - అని తెలుసుకో. దేనివలనైతే దోహిం(దియాదులన్నీ 
భాసమానాలవుతున్నాయో అదే “ఆత్మ గా తెలిసికొని - ఆ 'ఆత్మ పదార్థమే నేనా 
వున్నాను’ అనే విచికిత్సను పొందు. ఏ విధంగానైనా అయస్కాంతమణి తాను ఇతరాల 
చేత - ఆకర్థింపబడకుండా - ఇనుమును తానాకర్ణిస్తుందో - అదే విధంగా - తాను 
నిర్వికారియై బుద్య్యాదులను సైతము చలింప చేస్తున్నదే దానిని ఆత్మవాచ్యమైన 


ననన నలల న న ననా. 





“నేను 'గా గుర్తించు. దేని సాన్నిధ్యము వలన జడాలైన దోహేం[దియ మనఃపాణులు 
భాసమానాలౌతున్నాయో - అదో జనన మరణ రహితమైన ఆత్మగా భావించు. ఏదైతే 
నిర్వికారమై - నిద్రాజూ(గ్రత్‌ స్వప్నాదులనూ, వాటి ఆద్యంతాలనూ (గహిస్తున్నదో అదే 
నేనుగా స్మరించు. ఘటాన్ని (ప్రకాశింప చేసే దీపం ఘటితమైనభ్లే - దోహేతరమె 
'నౌనబడే ఆత్మ చేతనే దోహాదులన్నీ భాసమానాలవుతాయి. సమస్తమూ పట్టా 
ఎర్చడుతూండే అనూవ్‌ా, అగోచర (పేమైకారమే నేనుగా తెలుసుకో, దోహేం[దియ మనః 
(పాణాహంకారాల కంటే విభిన్నమైనదీ - జనితత్వ అస్తిత్వ వృధిగతత్వ, పరిణామత్వ. 
క్షీణత, నాశంగతత్వాలనే షడ్వికారాలు లేని దానినే ఆత్మగా - అదే నీవుగా ఆ నీవే 
నేనుగా - నేనే నీవుగా “త్వమేవాహం 'గా భావించు. ఈ విధంగా 'త్వం' (నీవు అనే 
పదార్ధ జ్ఞానాన్ని పొంది, తతాారణాత్‌ వ్యాపించే స్వభావము వలన సాక్షాద్విధిముఖంగా 
తచ్భభ్రార్థాన్ని (గ్రహించాలి (తత్‌ శబ్దానికి (బహ్మ ' అని అర్థము. 

శ్లో! అతద్వ్యూవృత్తిరూ పేణ సాక్షాద్విధి ముఖేన చ 

వేదాంతానాం (పవృత్తిః స్యాత్‌ ద్విరాచార్య సుభాషితమ్‌ // 

'అతః' శభ్రానికి (బహ్మణమైన (ప్రపంచమని అర్థం. 'వ్యావృత్తి అంటే - ఇది కాదు - 
ఇదీ కాదు - (నౌతి-న+ఇతి, నేఇతాఇదీకాదు అనుకుంటూ - ఒకటొకటిగా (పతిదానినీ 
కొట్టిపారవోయడం - అంటే, ఈ చెయ్యి (బహ్మ (ఆత్తు' కాదు. ఈ కాలు ఆత్మ 
(బహ్మ్‌ కాదు. అనుకుంటూ - “ఇది కాక పోతే మరి “అది” ఏది? అని (ప్రశ్నించుకుంటూ 
పోగా పోగా మిగిలేదే (బవామ' (ఆత్మ) అని అర్ధం. ఇక - సాక్షా ద్విధిముఖాత్‌ అంటే - 
'సత్యం జ్ఞాన మనంతం ([బహ్మ' అనే వాక్యాల ద్వారా సత్యత జ్ఞానం, ఆనందాలవల్లనే 
- 'ఆత్మ' నరయగలగాలని అర్ధము. ఆ 'ఆత్మ” సంసార లక్షణావేష్టితం కాదనీ, సత్యమనీ, 
దృ ష్టిగోచరము కాదనీ, చీకటిని ఎరుగనిదనీ - లేదా - చీకటికి అవతలిదనీ, పోల్పి 
చెప్పడానికి వలు లేనంతట్‌ ఆనందమయమనీ, సత్వ (పజ్జాది లక్షణయుతమనిీ, 
వరిపూర్ధమనీ - పూర్యోోక్త సాధనల వలన తెలుసుకో. అబ్బాయో! 
దేనినైతే 'సర్వజ్ఞం పరేశం సంవూర్ధ శక్సిమంతం' గా, వేదాలు కీర్షిస్తున్నాయో - ఆ (బ్రహ్మ 
'నేనేనని గుర్తించు. ఎదీ తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో - అదే ఆత్మ. అదే 
నువ్వు. అదే నేను. 'తదన్నుపవిళ్య' ఇత్యాది వాక్యాల చేత జీవాత్మరూపాన 
జగత్సు వేశమూ - (సవేశిత జీవులను గురించిన నియంతృత్వము - కర్ణ 
ఫల(ప్రదత్వమూ - సర్వజీవ కారణ కర్చృత్వమూ - దేనికైతే చెప్పబడుతూ వుందో -అదో 


'(బహ్మ 'గా తెలుసుకో. 'తత్‌త్వమసి*తత్‌ అంటే (బ్రహ్మ, లేదా ఆత్మ - త్వం అంటే 
నువ్వే - అనగా - నువ్వే - అనగా పర(బహ్మమని అర్థం. ఓ జిజ్ఞాసూ! అద్వయానంద 
పరమాత్మ యే (ప్రత్యగాత్మ. ఈ (పత్యగాత్మే ఆ పరమాత్మ - ఈ (పకారమైన తాదాత్మ్యత 
ఏనాడు సిద్ధిస్తుందో - అప్పుడు మాత్రమే 'తత్‌' శభ్రార్ధం తనేననీ, “త్వం” శబ్దము 
సాధనమే గాని ఇతరం గాదనీ తేలిపోతుంది. నీకు మరింత స్పష్టముగా అరమవడం 
కోసం చెబుతున్నాను విను. తత్త్వమసిాతత్‌" త్వం" అసి. ఈ వాక్యానికి అర్ధం 
తాదాత్మ్వము అనే చెప్పాలి. ఇందులో వాక్యార్థాలైన కించిజ్ఞత్వ, సర్వజ్ఞతా విశిష్టులైన 
జీవేశ్వరులను (ప్రక్కన బెట్టి - లక్ష్యార్ధాలైన ఆత్మలనే (గ్రహించినట్టయితే తాదాత్మ్యము' 
సిద్ధిస్తుంది. (ముఖాూర్థ వేధా శంక కలిగితే లక్షణావృత్తి నాశయించాలి. అందులో భాగ 
లక్షణ” అనే దాని వలన ఇది సాధింపబడుతూ వుంది (డదా// సో2యం దేవదత్తః 
ఆత్మసంపన్నలి. అహం (బ్రహ్మ 2స్మి' అనో వాక్యార్ధబోధ స్థిరపడే వరకూ కూడా శమ 
దమాది సాధన సంపత్తితో - (శవణమనదికాలను ఆచరించాలి. ఎప్పుడైతే (ుతివల్లనో, 
గురు కటాక్షము వల్లనో తాదాత్మ్యబోధ స్థిరపడుతుందో, అప్పుడీ వర్షమాన సంసార 
లంపటము దానికదే పుటుక్కున తెగిపోతుంది. అయినా కొంత కాలము (పారబ్దకర్ణు 
పీడిస్తూనే వుంటుంది. అది కూడా క్షయమవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిని 
చేరతాము. దానినే ముక్తి - మోక్షము అంటారు. అందువల్ల, ముందుగా చిత్తశుద్ధి కోసం 
కర్ణిష్టులుగా వుండి, తతృలాన్ని దైవార్సణము చేస్తూండడం వలన - 
(పారబ్దాన్ననుసరించి ఆ జన్మలోనే గాని, లేదా - (ప్రారబ్ద కర్మ ఫలము అధికమైతే 
మరుజన్మ లోనైనా వివిధ మోక్షవిద్యాభ్యాసపరుర్రై జ్ఞానులై, కర్ణుబంధాల్ని (తెంచుకుని 
ముక్తులవుతారు - నాయనా! బంధించేవి - ఫలవాంఛిత కర్మలు. ముక్తినిచ్చేవి - ఫలపరి 
త్యాగకర్ణులు" అని ఆపాడు అంగీరసుడు. 

సప్తదశాధ్యాయ స్సమాప్లః (పదునేడవ అధ్యాయము) 


అజ్ఞాదశాధ్యాయము 
అంగీరసుడు చెప్పింది వినిన -డఉద్ఫూత వురుషుడు కర్మ యోగాన్ని గురించి 
(ప్రశ్నించడంతో - 
అంగీరసుడిలా చెబుతున్నాడు: చక్కటి విషయాన్ని అడిగావు. (శ్రద్ధగా విను. సుఖ 
దుఃఖాది ద్వంద్వాలన్నీ దేహానికేగాని, తదతీతమెన ఆత్మకు లేవు. ఎవడైతే ఆత్తానాత్త 





సంశయ(గస్తుడో వాడు మా(తమె కర్మలను చేసి, తద్వారా చిత్తశుద్ధిని పొందిన వాడై 
ఆత్మజ్ఞాని కావాలి. దేహధార్శియెన వాడు తన వర్ణా(శ్రమ విద్యుక్తాలయిన స్నానశౌచాదిక 
కర్ణులను తప్పునిసరిగా చేసి తీరాలి. 
శ్రో//స్నానేన రహితం కర్ణ హస్తిభుక్త కపిజ్రవత్‌ 

(ఐితః స్నానం ది 9జూతీనాం శాస్త్రం చ (శుతిచోదితమ్‌ // 
స్నానము చేయకుండా చేసే ఎ కర్ణు ఐనా సరే - ఎనుగు తినిన వెలగపండులా 
నిష్పులమే అవుతుంది. అందునా - (బాహ్ముణులకు (పాతః స్నానము వేదోక్టమై వుంది. 
(పతి రోజునా (పాతః సా నం చెయ్యలేని వాల్లు - సూర్యసంచారము కల తులా-కార్లీక 
మకర-మాఘ మేష-వైశాఖాలలోనైనా - చెయ్యాలి. జీవితంలో ఈ మూడు మాసాలైనా 
(పాతః స్నానాలు చేసే వాడు సరాసరి వైకుంఠాన్నే పొందుతాడు. చాతుర్మాసాాది 
వుణ్యకాలాలలోగాని చంద సూర్యగ్రహణ పర్వాలలోగాని - స్నానము చాలా 
(ప్రధానము. (గ్రహణాలలో - (గ్రహణకాల స్నానమే ముఖ్యము. సర్వకాలముల యందు 
([బాహ్ముణులకు పుణ్యకాలాలలో సర్వ (ప్రజలకు - స్నాన సంధ్యా, జప, హోమ, 
సూర్యనమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి వున్నాయి. స్నానాన్ని వదలిన వాడు 
రౌరవ నరకగతుడై - పునః కర్మ (భష్టుడిగా జన్మిస్తాడు. ఓ వివేకవంతుడా! 
పుణ్యుకాలాలన్నింటా సరోత్తమమైనదీ కార్తీకమాసము. వేదాన్ని మించిన శాస్త్రము, 
గంగను మించిన తీర్థము, భార్యతో సమానమైన సుఖము, ధర్మతుల్యమైన స్నేహము, 
కంటికంటే వెలుగు -లేనట్ల్టుగానే కార్జీకమాసముతో సమానమైన పుణ్యకాలము గాని, 
కార్తీక దామోదరునికన్నా దైవముగాని లేడని గుర్దించు, కర్భ మర్మాన్ని తెలుసుకుని 
కార్జీకములో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠమును చేరుతాడు. నాయనా! విష్ణువు - 
లక్షీ సమేతుడై, ఆషాడశుక్ర దశమ్యూంతంలో - పాలసముదాన్ని చేరి 
నిదా మిషతో శయనిస్తాడు. వునః హరిబోధినీ అనబడే కార్డీకళుక్ర ద్వాదశినాడు 
నిదురలేస్తాడు. ఈ నడుమ నాలుగు మాసాలనే చాతుర్మాస్య (వతము) అంటారు. 
విష్ణువునకు నిదాసుఖ(వదమైన ఈ నాలుగు నెలలూ కూడా ఎవరైతే హరి ధ్యానమును, 
ఫూజలను చేస్తుంటారో వాళ్ల పుణ్యాలు అనంతమై, విష్టులోకాన్ని పొందుతారు. ఈ 
బషయమైె ఒక వురాణ రహన్యాన్ని చెబుతాను ఎను. 
ఒకానొక కృతయుగంలో విష్ణువు లక్షీతో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి 
వుండగా - నారదుడు అక్కడకు వెళ్ళి వారికి (ముకి? - 





“హే శ్రీహరీ! భూలోకంలో వేదవిధులు అడుగంటాయి. జ్ఞానులు సైతము 
(గామ్యసుఖాలకు లోనై పోతున్నారు. (ప్రజలంతా వికర్ము లై వున్నారు. వారెలా 
విముక్తులవుతారో తెలియక నేను దుఃఖితుడనవుతున్నాను అని విన్నవించాడు. 
నారదుని మాటలను విశ్వసించిన నారాయణుడు, సతీసమేతుడై, వృద్ధ (బ్రాహ్మణ 
రూపధారియి తీర్ణక్షేత్రాదులలోనూ, ([బాహ్ముణ పరిషత్సట్టణాలలోనూ పర్యటించసాగాడు. 
కొందరు ఆ దంపతులకు అతిధి సత్కారాలు చేశారు. కొందరు హేళన చేశారు. 
ఇంకొందరు లక్షీ నారాయణ (ప్రతిమలను ఫూజిస్తూ నీళ్లను తిరస్కరించారు. కొందరు 
అభక్ష్యాలను పాపాచరణులనీ చూచిన శ్రీహరి - (ప్రజోదధ్రరణ చింతనామాననుడై - 
చతుర్చ్వుజాలతో, కొస్తుభాది ఆభరణాలతో యధారూపాన్ని పొంది వుండగా - జ్ఞాన 
సిద్దుడనే బుషి తన శిష్యగణ సమేతముగా వచ్చి ఆయనని ఆరాధించాడు. అనేక 
విధాలుగా స్తుతించాడు. 


ఎవం శ్రీస్కాంద 





పురాణాంతర్గత కార్దీక మహాత్మ్యే 
సప్తదశ, అషప్లాదశాధ్యాయో, (పదిహేడు - పద్దెనిమిదీ అధ్యాయములు) 
తొమ్మిదవ రోజు (నవమి) నాటి పారాయణము సమాప్తము 








పదియవరోజు పారాయణము 
ఎకోనవింశాధ్యాయము 

జ్ఞానసిధ్ధ ఉవాచః వేదవేత్తల చేత - వేదవేద్యునిగానూ, వేదాంత స్థితునిగానూ, 
రహస్యమైనవానిగానూ, అది $తీయునిగానూ క్రీరింపబడే వాడా! సూర్యచం(ద 
శివబహ్ముదుల చేతా - మహారాజాధి రాజుల చేతా స్తుతింపబడే రమణీయ పాదపద్మాలు 
గలవాడా! నీకు నమస్కారము. పంచభూతాలూ, సృష్టి సంభూతాలైన సమస్త 
చరచరాలూ కూడా నీ విభూతులే అయి వున్నాయి. శివ సేవిత చరణా! నువ్వు పరమము 
కంటేను పరముడవు. నువ్వే సర్వాధికారివి. స్థావర జంగమరూపమైన సమస్త 
(ప్రపంచమూ కూడా - దానికి కారణబీజమైన మాయతో సహా నీయందే 
(పన్ఫుటమవుతోంది. సృష్టాదినీ మధ్యలోనూ, తదంతమున కూడా (ప్రపంచమంతా 
నువ్వే నిండి వుంటావు. భక్ష్య, భోజ్య చోష్యూ, లేహ్య రూప చతుర్విథాన్న రూవుడవూ, 
యజ్ఞ స్వరూవుడవ్లూ కూడా నీవే. అమృతమయమూ, పరమ సుఖపదమూ అయిన నీ 
సచ్చిదానంద రూప సంస్కరణ మ్యాతము చేతనే - ఈ సంసారము సమస్తమూ '“వెన్నాట్లో 
సముదములా” భాసిస్తోంది. హే ఆనందసాగారా! ఈశ్వరా! జాన స్వరూపా! సమసానికీ 
ఆధారమూ, సకల వురాణసారమూ కూడా నీవే అయి వున్నావు. ఈ విశ్వము సమస్తము 
నీ వల్లనే జనించి - తిరిగి నీ యందే లయిస్తూ వుంది. (పాణులందరి హృదయాలలోనూ 
వుండే వాడినీ, ఆత్మవాచ్యుడవూ, అభిలవంద్యుడవు. మనోవాగ గోచరుడవూ అయిన 
నువ్వు - కేవలము మాంసమయాలైన భౌతిక నేత్రాలకు కనిపించవు గదా తండీ! ఓ 
కృష్ణా! ఈశ్వరా! నారాయణా! నీకు నమస్కారము. నీ ఈ దర్శన ఫలముతో నన్ను 
ధన్యుని చెయ్యి. దయామతివై నన్ను నిత్యమూ పరిపాలించు. జగదేక ఫూజ్యాడవైన నీకు 
(మొక్కడం వలన - నా జన్మకు సాఫల్యాన్ని అను[గహించు దాతవు. నేతవు. 
కృపాసమ్ముదుడవూ - అయిన నీవు సంసార సాగరములో సంకటాల పాలవుతున్న నన్ను 
సముద్ధరించు. 

హే శుద్రచరితా! ముకుందా! (త్రిలోకనాథా! (త్రిలోక వాసీ! అనంతా! ఆదికారణా! 
పరమాత్మా! పరమహంసవతీ! ఫూర్జాత్తా + గుణతీతా/ గురూ! దయామయా విష్ణో! నీకు 
నమస్కారము. నిత్యానంద సుధాభి వాసీ! స్వర్థాపవర్ల (పదా! అభేదా! తేజోమయా! 
సాధు హృతృద్య స్థితా! ఆత్మారామా! దేవదేవేశా/ గోవిందా! నీకిదే నమస్కారము. సృష్టి 
స్థితి లయకరా! వైకుంఠవాసా! బుద్ధిమంతులైన వారు వనీ పాదాలయందలి భక్ట్లియనో 


పడవ చేత సంసార సాగరాన్ని తరించి నీ సారూప్యాన్ని పొందగలుగుతున్నారో అటు 
వంటి తేజస్స్ప్వ్రరూప్తాలైన నీ పాదాలకివే నా ప్రణామాలు. వేదాల చేత గాని, శాస్త్రుతర్య. 
పురాణ నీతి కావ్యాదుల చేతగాని - మానవులు నిన్ను దర్శించలేరు. నీ పాదసేవ, భక్తి 
అనే అంజనాలను ధరించ గలిగిన వాళ్లు మ్యాతమే - నీ రూవాన్ని భావించగలిగి, 
ఆత్ముస్వరూవునిగా గుర్తించి తరించగలుగుతున్నారు. (సహ్లాదు (ధ్రువ, మార్కండేయ, 
విభీషణ, ఉద్ధవ, గజేం(దాది భక్షకోటులను రక్షించిన నీ నామస్మరణ మాత్రము చేతనే 
సమస్త పాపాలూ నశించి పోతున్నాయి. ఓ కేశవా! నారాయణా! గోవిందా! విష్ణూ! 
మధుసూదనా! (తివి(క్రమా! వామనా! శ్రీధరా! హృషీ కేశా! పద్భునాభఖా! దామోదరా! 
సంకర్థణా! వాసుదేవా! నీకు నమస్కారము. నన్ను రక్షించు. 

ఈ విధంగా తెరపిలేని పారవశ్యంతో తనను స్తుతిస్తున్న జ్ఞానసిద్ధుణ్ని 
చిరునవ్వుతో చూస్తూ 'జ్ఞానసిద్దా! నీ స్తోత్రానికి నేను సంతోషభరితుడనయ్యాను. ఎమి 
వరం కావాలో కోరుకో” అన్నాడు విష్ణుమూర్తి. “హే జగన్నాథా. నీకు నాయందు 
అనుగ్రహమే వున్నట్లయితే, నాకు సాలోక్యాన్ని (వైకుంఠం) (ప్రసాదించు మని కోరాడు 
జ్ఞానసిద్ధుడు. 'తథాస్తు' అని దీవించి - తార్‌క్ష్యః వాహనుడైన శ్రీహరి ఇలా చెప్పసాగాడు. 
'జ్ఞానసిద్ధా! నీ కోరిక నెరవేరుతుంది. కాని, అత్యంత దురాత్ములతో నిండిపోతూన్న ఈ 
నరలోకములో - మహాపాపాత్సులు సైతము సులువుగా తరించే సూత్రాన్ని 
చెబుతున్నాను విను. సత్సురుషా! నేను (ప్రతీ ఆషాఢ శుద్ధ దశమినాడూ, లక్ష్మి సమేతుడనై 
పాలసముద్రములో పవళించి కార్జీకళుధ్ర ద్వాదశినాడు మేల్కొంటాను. నాకు 
నిదాసుఖాన్ని చ్చే ఈ నాలుగు నెలలూ - ఎవరైతే సద్య్వూతాలను ఆచరిస్తారో, వారు 
విగతపావులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు. విజ్ఞాలూ, వైష్టవులూ అయిన నీవూ, నీ 
సహ్యవతులూ కూడా నేను చెప్పిన చాతుర్మాస్య (వతాచరణను చేయుడు. చాతుర్మాస్య 
(వతాచరణ శూన్యులైన వాళ్లు (బ్రహ్మహత్యా పాతక ఫలానని పొందుతారని 
తెలుసుకోండి. నిజానికి నాకు న్మిద-మెలకువ కల - అనో అవస్థ్యాతయ మేదీ లేదు. నేను 
వానికి అతీతుడను. అయినా నా భక్తులను పరీక్షించటానికి నేనలా నిదామిషతో 
జగన్నాటక రంగాన్ని చూస్తూంటానని గుర్తించు. చాతుర్మాస్యాన్నే కాకుండా - నీవు 
న్నాపె చేసిన స్తోతాన్ని (తికాలములందూ పఠించే వాళ్లు కూడా తరిసారు. వీటిని 
లోకంలో - (ప్రచారం చేసి - లోకోపకారానికి నడుం కక్టు' ఈ విధంగా చెప్పి, 





ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై - ఆషాడశుక్ల దశమినాడు పాలసముదాన్ని చేరి 
శేషతల్పమ్యుపై శయనించాడు. 
అంగీరస ఉవాచః ఓయీ! నీవడిగిన చాతుర్మాస్య (వత మహిమ ఇది. దురాత్ము లైనా - 
పావులైనా సరే - హరిపరాయణులై ఈ చాతుర్మాస్య (వ్రతాచరణ చేసే (బాహ్మణ, వైశ్య, 
క్ష(తియు శూద్ర, స్టే) జాతుల వారందరూ కూడా తరించి తీరుతారు. ఈ (వతాన్ని 
చేయని వాళ్లు గో గోతహత్యా ఫలాన్నీ, కోట్‌జునలు సురాపానము చేసిన పాపాన్నీ 
పొందుతారు. (శ్రద్ధాభక్తులతో ఆచరించే వాళ్లు - వంద యజ్ఞాలు చేసిన ఫలాన్నీ, 
అంత్యంలో విష్టులోకాన్నీ పొందుతారు. 
ఎకోన వింశోధ్యాయ సృమాప్పః (పందొమ్మిదవ అధ్యాయము) 
వింశాధ్యాయము 
జనకుని కోరిక్షపె వశిష్టుడు - ఇంకా ఇలా చెప్పసాగాడు; ఓ మిధిలారాజ్వ ధౌరేయా! ఈ 
కార్జీక మహాత్మ్యమును గురించి అత్యూగస్తమునుల నడుమ జరిగిన సంవాదమును 
తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకనాడు అత్రిమహాముని, అగస్తూని చూసి కుంభ 
సంభవా! లోకతయోపకారము కోసము కార్తీక మహాత్మ బోధకమైన ఒకానొక 
హరిగాధను వినిపిస్తాను - విను. వేదముతో సమానమైన శాస్త్రము గాని, ఆరోగ్యానికి 
యీడైన ఆనందముగాని, హరికి సాట్‌యిన దైవముగాని, కార్జీకముతో సమానమైన 
నౌలకాని లేవయ్యా! కార్తీక స్నాన, దీపదానాలూ, విష్ణ్యర్భనల వలన సమస్త వాంఛలూ 
సమకూరుతాయి. ముఖ్యముగా కలియుగ (పాణులు కేవలము విష్టుభక్సి వలన మా(తమే 
విజయ వివేక విజ్ఞాన యశోధన (పతిష్టాన సంపత్తులను పొందగలుగుతారు. ఇందుకు 
నొక్షిభూతముగా పురంజయుని ఇతిహానాన్ని చెబుతాను. 
వురంజయోవాఖ్యానము 
(తేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైన ఫురంజయుడనే వాడు అయోధ్యను 
పరిపాలించేవాడు. సర్వశాస్త్రవిదుడు ధర్జుజ్జుడూ అయిన ఆ రాజు - అత్యధికమైన 
విశ్యర్యము కలగడంతో అహంకరించిన వాడై - (బ్రాహ్మణ, ద్వేషి దేవ (బాహ్మణ 
భూహర్హు సత్య శౌచ విహీనుడూ దుష్టపరా[ఠమయుక్తుడూ, దుర్శారవర్సనుడూ అయి 
(పవర్ణింపసాగాడు. తద్వారా అతని ధర్జుబలము నళించడంతో, సామంతులైన కాంభోజు 
కురుజాదులు అనేక మంది ఎకమై - చతురంగబలాలతో వచ్చి - అయ్యోధ్యను చుట్టి 
ముట్రడించారు. ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా బలమదయుక్తుడె - శతువులతో 





తలపడేందుకు సిధమయ్యాడు. పెద్ధ పెద్ద చక్రాలున దీ, (సకాళించేదీ, జెండాతో 
అలంకరించబడినదీ, ధనుర్చాణాదిక శస్త్రాస్త్రాలతో సంపన్న మైనదీ, అనేక యుద్దాలలో 
విజయం సాథించినది, చక్కటి గుర్రాలు ఫూన్చినదీ, తమ సూర్యవంశాన్వయమైనదీ 
అయిన రధాన్నధిరోహించి - రధ, గజు తురగ పదాతులు - అనబడే నాలుగు రకాల 
బలముతో - నగరము నుండి వెలువడి - చుట్టుముట్టిన శతు పసైన్యముల్నపై విరుచుకు 


పడ్రాడు. 


ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే 
ఏకోనవింశతి, వింశతి అధ్యాయౌ (పందొమ్మిది - ఇరవై అధ్యాయములు 
పదియవ (దశమ దిన) నాటి పారాయణము సమాప్తము 





పదకొండవరోజు పారాయణము 
ఎకవింశాధ్యాయము 
యుద్ధ వర్ధనము 
అ(తి ఉవాచ: అగన్వ్యా - సాధారణమైన దొమ్మిగా కొట్టాటగా (పారంభమై, మారి, ఆ 
సమరమొక మహాయుద్రముగా పరిణమించినది. అస్తుళసా9లతో, పదునైన బాణాలతో, 
వాడీ వాడి గుదియలతో ఇనుపకట్ల తాడిక్షరలతో, ఖడ్గ, పట్టిన, ముసల, శూల, భల్లాతకు 
తోమరు కుంభ కుఠలారాద్యాయుధాలతో ఘోరముగా యుద్ధము చేశారు. ఆ సంకుల 
సమరములో కాంభోజరాజు మూడు వందల బాణాలను (ప్రయోగించి, పురంజయుని 
గొడుగునూ, జెండానూ, రధాన్నీ కూలగొట్రాడు. అనంతరం ఇంకొక అయిదు బాణాలతో 
గు(రాలను కూల్సి వేశాడు. మరి కొన్ని బాణాలతో పురంజయుని గాయపరిచాడు. 
అందుకు కోపించిన పురంజయుడు - ([బహ్మోస్త) మంత్రముతో అభిమం(తించిన పదునైన 
పది బాణాలను, కాంభోజు రాజూ పె వేశాడు. ఆ బాణాలు కాంభోజుని కవచానని చీల్చి. 
గుండెలో దిగబడ్డాయి. రకం ధారాపాతంగా కారుతుండగా తన వక్షంలో (గుచ్చుకొన్న 
బాణాలను పెరికి తీసి - ఆ కాంభోజ మహారాజు - ఓ పురంజయా! నేను పరుల 
సొమ్ముకు ఆశపడే వాడిని కాను. నీవు పంపిన బాణాల్ని నీకు (తిప్పి పంపుతున్నాను 
తీసుకో” అంటూ వానినే తన వింట సంధించి పురంజయుని మీదకు (ప్రయోగించాడు. 


ఆ బాణాలు వురంజయుని సారధిని చంపివేశాయి. ధనుస్సును ముక్కలు 
చేశాయి. పురంజయుని మరింత గాయపరిచాయి. అంతటితో మండిపడిన 
అయోధ్యాధిపతి - ఇరవై రెక్కల బాణాలను వింట సంధించి వాటిని ఆకర్థాంతము లాగి 
కాంభోజుని పె వదిలాడు. ఆ ఇరవై బాణాలూ ఏకకాలములో అతగాడి గుండెలలో నుండి 
- వీపు గుండా దూసుకు పోవడంతో - కాంభోజరాజు మూర్చిల్లాడు. దానితో యుద్ధము 
మరింత భయంకరమైనది. తెగిన తుండాలతో వినుగులు, నరకబడిన తలలతో గుర్రాలూ, 
విరగిపడిన రథాలూ, స్వేచ్చగా దొర్లుతున్న రథచక్రాలు, తలలూ-మొండేలూ 
వేరుగాబడి ఎడం ఎడంగా పడి గిలగలా తన్నుకుంటున్న కాల్చంటుల కళేబరాలో 
కదనరంగమంతా కంటగింపుగా తయారైంది. మృత వీరుల రక్సమక్కడ వాగులు కట్టి 
(పవహించనాగింది. అటువంటి ఆ భీషణ భీభత్స సం(గామములో అధర్శి యెన 
పురంజయుని బలం (క్రమ్మకమంగా క్షీణించి పోయింది. కురుజూది వీరుల ఎజ్బాంభణను 


తట్టుకోలేక - ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి, పట్టణంలోనికి పారిపోయాడు. 
అంతఃపురము చేరి - ఆనాటి శతువుల విజయానికి పడి పడి దుఃఖిసూన్న పురంజయుని 
చూసి 'సుళీలుడు' అనే పురోహితుడు - మహారాజా! శ్యతువైన ఆ వీరసేనుని 
గెలవాలనే కోరిక గనుక బలవత్తరంగా వుంటే - ఈ క్షణమే భక్షిపపత్తులతో విష్ణువును 
సేవించడమొక్క టే మాధము రాజా! ఇది కార్దీకపూర్ధిము కృత్తికా నక్షతయుతుడై - 
చం[దుడు షోడశ కలాశోభాయమానముగా వుండే ఈ వేళ - ఈ బుతువులో లభించే 
పూలను సేకరించి, హరి ముందు మోకరించి పూజించు - విష్టుసన్నిధిలో దీపాలను 
వెలిగించు. ఆయన ముందర, గోవిందా - నారాయణా - ఇత్యాది నామాలతో 
మేళతాలాలతో ఎలుగెత్తి పాడు - ఆ పాటలతో పరవశుడవై హరి ముందు నర్హించు. అలా 
చేసినట్టయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహము వల్ల నీకు మహావీరుడైన కుమారుడు 
కలుగుతాడు. కార్తీక మాసములో తనను ఆరాధించే భక్తుల రక్షణార్ధం - వేయి అంచులతో 
శతు భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు. 

ఈ కార్దీక వుణ్యమహిమను చెప్పడం ఎవరి వల్లా అయ్యేపని కాదు. భూపతీ! ఈనాటి నీ 
ఓటమికి కారణం సెన్యబలం లేకపోవడం గాని, నీకు శరీర బలం లేకపోవడం గాని కానే 
కాదు సుమా! మితిమీరిన అధర్జువర్షనం వలన నీ ధర్మఫలం - తద్వారా దైవబలం 
తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం. కాబట్టి పురంజయా! శోకాన్ని వదలి భక్తితో 


శ్రీహరిని సేవించు. కలతమాని కార్తీక (తాన్ని ఆచరించు. ఈ కార్తీక (వతం వలన 


ఆయురారో గ్రౌశ్వర్వ సుఖసంపత్‌ సౌభాగ్య సంతానాలు సంఘటిల్లి తీరుతాయి. నా 
మాటలను విశ్వసించు. 
నకవింశోధ్యాయ స్సమావప్లః (ఇరువది ఒకటవ అధ్యాయము) 


ధ్వావంశాధ్యాయము 
రెండవనాటొ యుద్ధము - పురంజయుని విజయము: 
అ(తిమహర్ధి ఇంకా ఇలా చెప్పసాగాడు; అగస్త్యా! ఆ విధంగా సుళీలుడు చేసిన బోధతో - 
పురంజయుడు తక్షణమే విష్లాకలయానికి వెల్లి, వివిధ ఫలపుష్ప పల్లవ దళాదిగా 
విష్ణువును షోడశోపచారాలతోనూ పూజించి - (ప్రదక్షిణ నమస్యారాలర్చించి - 
మేళతాలాలతో ఆయనను క్రీర్ణించి, పారవశ్యంతో నర్హించాడు. అంతే కాదు. బంగారంతో 
విష్ణు (ప్రతిమను చేయించి దానికి కూడా పూజూలు చేశాడు. దీపమాలికలు వెలిగించి 


అర్పించాడు. ఆ రా(తంతా అలా విష్ణు సేవలో విలీనుడైన పురంజయుడు - మరుసటి 
రోజు ఉదయమే శేష్మసైన్య సమేతుడై పునః యుద్ధరంగాన్ని చేరాడు. నగర సరిహద్ధులను 
దాటుతూనే శత్రవులను సమరానికి ఆహ్వానిస్తూ - భీషణమైన ధనుష్టంకారాన్ని చేశాడు. 
ఈ ఠంకారం చెవినబడిన - కాంభోజ కురుజాది బలాలు వురంజయుడిని 
ఎదుర్కొన్నాయి. వ(జాల వంటి కత్తులతోనూ, పిడుగుల వంటి బాణాలతోనూ, అమిత 
వేగవంతాలూ ఆకాశానికి సైతం ఎగరగలిగినవీ అయిన గురాలతోనూ, ఐరావతాల వంటి 
వనుగులతోనూ అన్యోన్య జయకాంక్షా తత్సరులై (ప్రాణాలకు తెగించి పోరాడే 
కాల్పాలతోనూ - (క్రమక్రమంగా యుద్ధం దుర్నిరీక్ష్యమానంగా పరిణమించసాగింది. 


గత రాతి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుగగమనుడు - 
అతనికి ద్రైవబలాన్ని తోడు చేయడం వలన ఆనాటి యుద్ధంలో శ్యతురాజుల శక్తులన్నీ 
డడిగిపోయాయి. కాంభోజుల గురాలు, కురుజాదుల ఎనుగులు, వివిధరాజుల 
రథబలాలూ, వైరి కూటం యొక్క పదాతి బలాలు - ద్రైవకృవా(వావ్లుడైన పురంజయుని 
ముందు చిత్తు చిత్తుగా ఓడిపోయాయి. పురంజయుడి పరాక్రమానికి గుండెలది సిపోయిన 
పగవారందరూ - (పాణభీతితో రణరంగాన్ని వదలి తమ తమ రాజ్యాలకు పరుగులు 
తీశారు. అంతటితో - విష్ట్రనుగహం వలన విజయాన్ని పొందినవాడై పురంజయుడు - 
అయోధ్యా (ప్రవేశం చేశాడు. విష్ణువు అనుకూలుడైతే శ్యతువు మితువడవుతాడు. విష్ణువు 
(పతికూలుడైతే మితుడే శ(తువవుతాడు. దేనికైనా దైవబలమె (ప్రధానం. ఆ దైవబలానికి 
ధర్మాచరణమే అత్యంత ముఖ్యం. అటు వంటి ధర్మా చరణలో (ప(పథమైన కార్తీక (వత 
ధర్మానుష్లానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో - వారి సమస్త దుఃఖాలూ కూడా చిటికెల 
మీదనే చిమిడిపోతాయి. అగస్త్యా! విష్ణుభక్లి సిద్ధించడమే కష్టతరం. అందునా కార్డీక 
(వతాచరణసక్తీ - శక్టీ కలగడం ఇంకా కష్టతరం. కలియుగంలో ఎవరైతే కార్తీక (వతమూ, 
శ్రీహరి సేవా వదలకుండా చేస్తారో వాళ్లు శూూదులైనా సరే - వైష్ణవోత్వ్తములుగా 
పరిగణింపబడతారు. వేదవిధులైన (బాహ్మణులైనప్పుటికీ కూడా - ఈ హరిసేవా, కార్తీక 
(వతాచరణలు లేని వాళ్లు కర్ణుచండాలులేనని గుర్తించు. ఇక వోదవేత్తయి, హరిభక్తుడ్రె, 
కార్తీక (వతనిష్టుడైను వాని యందు సాక్షాత్తూ ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతోంది. 
ఏ జాతివాళ్లయినా సరే ఈ సంసార సాగరాన్నుంచి బైటపడి ఉత్తమగతుల్ని పొందాలనే 
కోరికతో విష్ణువుని అర్చించినట్లయితే - తక్షణమే వాళ్లు తరించుకుపోయినట్టుగా 


భావించు. అగన్వా/ సతం(తుడు గానీ, పరతం్యతుడు గానీ - హరి పూజూాసక్తుడైె వుంటేనే 
ముక్తి. భక్తులకా శ్రీహరీ, విష్ణువుకీ భక్తులూ అన్యోన్యానురాగబద్దులై వుంటారు. భక్తులకు 
ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి, రక్షించగలిగిన ఏకెక దైవం ఆ వాసుదేవుడే. 
విశ్వమంతటా నిండివున్న ఆ విష్టువునందు భక్తి (పవత్తులున్న వారికి మతమే కార్తీక 
(వతావకాశం చేజిక్కుతుంది. కాబట్టి వేదసమతమూ, సకలశాస్త్ర సారము, గోప్యమూ, 
సర్వ(వతోత్తమోత్తమమూ అయినా ఈ కార్డీకవతాన్ని ఆచరించినా, కనీసం కార్తీక 
మహాత్మ్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా - వాళ్లు విగత పావుల - అంత్యంలో 
వైకుంఠం చేరుకుంటారు. మహాత్తరపూర్ణకమెన ఈ ఇరవై రెండవ అధ్యాయాన్ని 
(శాద్రకాలంలో పఠించడం వలన - పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు సుమా! 
(తయోవంశాధ్యాయము 


వఫురంజయుని మోక్షము 

“హే అత్రి మునీం(ద్రా+ విష్టుక్సుప వలన విజయుడైన పురంజయుడు ఆ తరువాత 
ఏమి చేశాడో వివరించు” అని అగస్త్యుడు కోరడంతో - అత్రి ఇలా చెప్పసాగాడు. 
భోగవత్మృప వలన భండన భూమిలో విజయలక్ష్మి వరించిన పురంజయుడు, 
అమరావతిలో ఇందునివలె, తన అయోధ్యలో అత్యంత వైభవంతో (సకాళించాడు. 
గతంలోని దుష్టభావాలను విసర్ధించి సత్యశాచవాలనం, నిత్యధర్శా చరణం, దానళీలత, 
యజ్ఞ యాగాది నిర్వహణలూ - ఇత్యాదులు చేస్తూ - (పతివర్ధ (ప్రయుక్త కార్తీక 
(వతాచరణం వలన విగత కల్మషుడై, విశుద్ధుడ్రై అరిషడ్వర్థాన్నీ - జయించి - పరమ 
వెష్టవుడై మనసా గేడు. అంతేగాదు - నిరంతరమూ కూడా - శ్రీహరి వూజ్యాపియుడై - 
ఎ దేశాలలో ఎఎ క్షేతాలలో తీర్థాలలో విష్టువును ఎవి విధాలుగా పూజించడం వలన 
తన జన్మ తరిస్తుందా - అనో తపనతో వుండేవాడు, అంతగా హరిసేనా సంవిధాన 
సంతృవుడైన కారణంగా - ఒకనాడు ఆకాశవాణి - “పురంజయా! కావేరీతీరంలో శ్రీరంగ 
క్షతం వుంది. శ్రీరంగనాథుడనే పేర అక్కడ వెలసి వున్న విష్ణువును కార్లీక మాసంలో 
అర్చించి - జనన మరణాల నుంచి కడతేరుమని (సబోధించడంతో - రాజపాలనను 
మంత్రులకు అప్పగించి - తగినంత చతురంగ బలయుక్తుడై - అనేక తీర్ణక్షేత్రాలను 
దర్శిస్తూ అక్కడక్కడ యోగ్యవిధిగా శ్రీహరినో అర్చిస్తూ కావేరీ మధ్వ్యంగతమైన భూలోక 
వైకుంఠమైన శ్రీరంగాన్ని చేరి, కార్జీక మాసమంతా కావేరీనదిలో స్నానాదులనీ, 


శ్రీరంగంలో రంగనాథ సేవలనూ చేస్తూ (పతిక్షణమూ కూడా కృష్ణా! గోవిందా! 

వానుదేవా! శ్రీరంగనాథా!' అని హరినే స్మరిస్తూ జపదానాది విద్యుక్త ధర్మాలని ంటినీ 

నిర్వర్తించి కార్జీకమాస (వతం పూర్తి చేసుకుని పునః అయోధ్యను చేరుకున్నాడు. 

అనంతరం ధర్శకామం వలన సత్ఫు(తపౌతాదుల్ని పొంది, కొన్నాళ్లు సర్వభోగ 

వివర్ణితుడై, భార్యాసమేతంగా వాన ప్రస్థమును స్వీకరించి కార్తీక వతాభరణ - 

విష్ణు సేవలలోనే లీనమై తత్పుణ్యవశాన అంత్యంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు. 

ఏవం శ్రీస్కాంద వురాణాంతర కార్సీక మహాత్మ్యే ఎకవింశాద్వావింశాధ్యాయౌ 
(ఇరువది ఒకటి, ఇరువది రెండు - ఇరువది మూడు అధ్యాయములు) 
పదకొండవ (ఎకాదళ దిన) నాట్‌ పారాయణము సమాప్తము 


పన్నాండవరోజు పారాయణము 

చతుర్వింశాధ్యాయము 
అ(తి మహాముని చెబుతున్నాడు: అగస్త్వా/ కార్తీకమాస శుక్ల ద్వాదశిని హరిభోధిని! 
అంటారు. ఆ ఒక్క సర్వతిధీ (వతాచరణం చేస్తే - అన్నీ తీర్థాలలోనూ స్నానం చేసినా 
అన్ని విధాలైన యజ్ఞాలనూ ఆచరించినా కలిగే పుణ్యం (పాప్తిస్తుంది. విష్ణువు పట్టా, 
ఎకాదశి పట్టా భక్తిని కలిగిస్తుంది. సూర్యచం(ద (గ్రహణ పర్వాల కంటే గొప్పదీ, ఏకాదశి 
కంటే వందరెట్టు మహిమాన్వితమైనదీ అయిన ఈ ద్వాదశినాడు ఏ పుణ్యం చేసినా, 
పాపం చేసినా అది కోటొరెట్టుగా పరిణమిస్తుంది. అంటే - ఈ ద్వాదశి నాడు ఒకరికి 
అన్నదానం చేసినా కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యమూ, ఒక్క మెతుకు 
దొంగిలించినా - కోటీ మెతుకులు దొంగిలించిన పాపమూ కలుగుతాయి. ఒక వేళ ఏ 
రోజుకైనా ద్వాదశీ ఘడియలు తక్కువగా వున్న పక్షంలో - ఆ స్వల్ప సమయమైనా సరే 
పారణకు ఉపయోగించాలే గాని, ద్వాదళి దాటిన తరువాత పారణం పనికి రాదు. 
పుణ్యాన్ని కోరే వారెవరైనా సరే ఎ నియమాన్నయినా అతి(కమించ వచ్చును గాని - 
ద్వాదశీ పారణను మాతం విసర్ధించకూడదు. ఏకాదశీ తిథినాడు ఉపవాసం వుండి, 
మరునాడు ద్వాదళీ తిథి దాలొ పోకుండా పారణ చేయాలి. తద్వారా కలిగే (శేయస్సుని 
శేషశాయి చెప్పాలేగాని - శేషుడు కూడా చెప్పలేడు. ఇందుకు అంబరీషుని కథే 
ఉదాహరణ. 

అంబరీషోపాఖ్యానము 
ద్వాదళీవతాచరణ తత్ప్సరుడూ, పరమ భాగవతోత్తముడూ అయిన అంబరీషుడనే 
మహారాజు - ఒకానొక కార్తీకశుద్ధ ఎకాదళినాడు ఉపవసించి, మరునాడు ద్వాదళి 
ఘడియలు స్వల్పంగా వున్న కారణంగా, తిథి దాటకుండానే పారణ చేయాలను 
కున్నాడు. అదే సమయానికి దుర్వాసమహర్థి వచ్చి - ఆనాటి అతిథ్యములో తనకు 
కూడా భోజనమును పెట్టవలసినదిగా కోరాడు. అంబరీషుడు ఆయనను ద్వాదళీపారణకు 
ఆహ్వానించాడు. తక్షణమే దుర్వాసుడు స్నానాద్యనుష్టానార్థం నదికి వెళ్లాడు. అలా 
వెళ్లిన బుషి ఎంత సేపటికీ మళ్లీ రాకపోవడంతో అంబరీషుడు ఆ(తుత పడ్డాడు. ఆ రోజున 
ద్వాదశి ఘడియలు స్వల్పంగా వున్నాయి. కాలాతికమణం కూడా కాకుండా పారణ 
చేసి తీరాల్సి వుంది. అతిధి వచ్చేవరకూ ఆగడం గృహస్థ ధర్మం. దానిని వదలలేడు. 
ద్వాదశి దాటకుండా పాణ చేయడం ఈ (వతస్థ ధర్మం. దీనిని వదులకోలేడు. అదీగాక 





శ్లో // హరిభక్తి పరిత్వాగో ద్వాదళీత్యాగతో భవేత్‌ 
యతో2నుపోషితో భూయా తృ త్వాసమ్య గుపోషణం 
ప్రూర్యం ద్వాదశ సంఖ్యాకే పురుషో హరివాస రే 
పాపముల్చంఘనేపాపాత్‌ నైవయుజ్ఞూం మరీషిణా // 
'ద్వాదళీ (తాన్ని ఉల్ధంఘించిన వాడు, విష్టుభక్సిని విసర్థించినవాడవుతారు. 
వీకాదశినాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో ద్వాదశినాడు పారణ 
చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది. అంతే కాదు - ఒక్క ద్వాదళీ 
పారణాతి (కమణ వల్ద, ఆనాటి వతఫలంతో బాటు గానే, అతః ఫూర్వం చేసిన పన్నాండు 
ద్వాదళీ వారణల మహావుణ్యం కూడా హరించుకుపోతుంది. జను జన్తాంతర పుణ్యబలం 
క్షీణిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశ్యతిక్రమణము వలన విష్ణు విరోధభీతి 
ఏర్పడుతుంది. అందువల్లే ప్రాణావసానమయినా సరే, ద్వాదశీపారణ చేయడమే 
కర్తవ్యం. తద్వారా సంక్రమించే (బాహ్ముణశాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగును గాక! 
దూర్యాసాగమనానంతరం కన్నా, ద్వాదళీ తిరోగమనాత్పూర్వ మే పారణ చేసి - 
హరిభక్తిని నిలుపుకున్నట్లయితే - కలగబోయే కష్టాలను ఆ కమలనాభుడే కడతేరుస్తాడు. 
ఇలా తన మనస్సులో ఒక నిరయానికి వచ్చీ కూడా, ధర్మవర్ణనుడైన ఆ అంబరీషుడు, 
ద్వాదళీ పారణార్థం తనను పరివేష్టించి వున్న వేదవిదులకు తన ధర్మ సందేహాన్ని 
తెలియజేశాడు. 
అంబరీషుని మనోవ్యధ: 
అంబరీషుని సమస్యను వినిన వేదస్వరూవులైన ఆ విప్రులు, క్షణాల మీద [శ్రుతి స్మృతి 
శాస్త్ర పురాణదులన్నిటినీ మననం చేసుకుని “మహారాజా! సర్వేశ్వరుడైన ఆ 
భగవంతుడు సమస్త జీవులయందునా జఠరాగ్ని రూపంలో (ప్రక్షిప్తమై వుంటున్నాడు. ఆ 
జఠరాగ్ని, (ప్రాణవాయువు చేత (సజల్వింప చేయబడటం వలననే జీవులకు ఆకలి 
కలుగుతోంది. దానినే తాసమే క్షుత్సిపాసా బాధగా చెప్పబడుతూ వుంది కాబట్టి 
యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింప చేయడమే 
జీవలక్షణం. జీవులచే స్వీకరించబడే భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యరూప అన్నాదులను 
వారిలోని అగ్ని మ్యాతమే భుజిస్తున్నాడు. జీవులందరిలోనూ వున్న జఠరాగ్ని జగన్నాథ 
స్వరూపం కనుకనే - 





శ్లో // అథ శ్వపాకం శూదం వాస్వన్వ సద్మాగతం శుభం 
అతిక్రమ్య న భుం జీత గృహమే ధ్యతిథి, నిజమ్‌ // 
తన ఇంటికి వచ్చిన వాడు శ్యూదుడైనా -భండాలుడైనా సరే, ఆ అతిథిని వదిలి గృహస్థ 
భోజనం చెయ్యగూడదు. అటు వంటి స్థితిలో (బ్రాహ్మణుడే అతిథిగా వస్తే - అతనిని 
విసర్థించడం అధమాధమమని వేరే చెప్పనక్కరలేదు గదా! పైగా - తననే స్వయంగా 
పిలువబడిన (బాహ్మణుని కంటే ముందుగా తానే భోజనం చేయడం 
([బాహ్మణావమానమెే అవుతుంది. భూవరా! భూసురావమానం వలన ఆయుష్షు, 
విశంర్యంం, కీర్తి, ధర్గ్శుం నశించిపోతాయి. మనస్త్పుంకల్పాలు సెతం తిరోహితాలా పోతాయి. 
(బాహ్ముణుడు సర్వదేవతా స్వరూవుడుగా చెప్పబడి వుండటం వలన, 
(బాహ్మణావమానం సర్వదేవతలనూ అవమానించండంతో సమానమవుతుంది. జూతి 
మాతం చేతనే (బాహ్ముణుడు దేవతాతుల్యుడై వుండగా - కేవలం జన్మువలననేగాకు 
జ్ఞానం వలనా, తపో మహిమ వలనా, శుద్రరుద స్వరూవుడుగా కీర్ణించబడో దూర్వాసుని 
వంటి బుషిని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందే పారణ చేయడం ధర్మమని 
చెప్పడం సాధ్యం కాదు. కోపిష్టి అయిన ఆ బుషి శపిస్తాడనే భయాన్ని (ప్రక్కకు నెట్రొ 
చూసినా - 
శ్లో// వయం న నిశ్చయం క్వాపిగచ్చామో నరపుంగవ 
తథాపి (పథమం ఎ(ఐా ద్యోజనం న(పకీర్తితమ్‌ // 
(జబూహ్మాణాతిధి కంటా ముందుగా భుజంచటం కీరికర్ర మైనది మాతం కాదు. 
ధరణీపాలా! ద్వాదశీపారణా పరిత్యాగం వలన, తత్పూర్వదినమైన వకాదశ్యుపవాసానికి 
భంగం కలుగుతుంది. ఆ వకాదళీ (వతభంగానికి పాయశ్నిత్తమనేదే లేదు. ఇట్లు - 
(బాహ్ముణాతిధిని అతిఈమించడం వలన కలిగే విప్రపరాభవానికి కూడా విరుగుడు లేదు. 
రెండూ సమతూకంలోనే వున్నాయి. 
చతుర్వింశోధ్యాయ సృమాప్పః (ఇరువది నాలుగవ అధ్యాయము) 





పంచవంశాధ్యాయము 
విపుల ధర్మబోధ 
'అంబరీషా! ఫురాకర్మ్శానుసార్తియొ నీకిప్పుడు రెండు (పక్కల నుంచీ 
కంఠపాశరజ్ఞావులా ఈ ధర్గు సంకటం (ప్రాప్తించింది. దుర్వాసుడు వచ్చేవరకూ ఆగాలో, 





లేదా - ద్వాదశీ ఘడియలు దాటకుండా పారణ చేయాలో - ఎది నిశ్చయించి 
చెప్పుడానికీ - 
శ్లో! స్వ బుద్య్యాతు సమాలోక్య కురుత్వం తవ నిశ్చయం // 

మేము అశక్తులమై పోతూన్నాం కాబట్టి - 'ఆత్మబుద్ధి - స్ఫుఖంవైైవ ' అనో సూతం 
వలన భారం భగవంతుడి మీద పెట్టి నీ బుద్ధికి తోచిన దానిని నువ్వాచరించు' అన్నారు 
(బాహ్ముణులు. ఆ మాటలు వినగానే అంబరీషుడు. ఓ (బాహ్మణులారా! (బ్రాహ్మణ శాపం 
కన్నా విష్టుభక్తిని విడిచి పెట్టడమే ఎక్కువ కష్టంగా భావిస్తున్నాను. అని అనుకోగానే 
పూజాస్థానంలో వున్న యంత్రాన్ని ఆవహించి - జగదేక శరణ్యమూ, జగదేక భీకరమూ 
అయిన సుదర్శన చక్రము రివ్వున దూర్వాసుని వంకగా కదిలింది. అచేతన్నాలైన ప్రూజిత 
సంజ్ఞలలోంచి జడమైన విష్టుచ(కం, దివ్యకాంతి (ప్రభాశోభిత్వమై తన వంకగా కదలి 
రావడాన్ని చూడగానే - దూర్వాసుడు (తుళ్ళిపడ్డాడు. ఆ చక్రానికి చిక్క గూడదని - 
భూచక్రమంతా గూడా క్షణాల మీద పర్మిభమించాడు. అయినా “సుదర్శనం” అతగాడిని 
తరుముతూనే వుంది. భీతావహుడైన ఆ దూర్వాసుడు - వశిష్లాది బహ్మర్జులనీ, 
ఇం(దాది అష్టదికా ఎలకులనీ, బట్టబివరికి శివ-(బహ్మ లనీ గూడా శరణుకోరాడు. కాని, 
అతని వెనకనే విహ్యల మహాగ్ని జ్వాలాయుతంగా వస్తూన్న విష్ణుచక్రాన్ని చూసి - 
ఎవరికి వారే తప్పుకున్నారే తప్పు విడిచి, తెగించి ఎవరూ అభయాన్నీయలేదు. 
పంచవింశోధ్యాయ స్పమాప్లః (ఇరువది ఐదవ అధ్యాయము) 


షడ్వింశాధద్యాయము 

ఈ విధంగా (సాణభీతుడైన దూర్వాసుడు - సంభవఎత లోకాలన్ని సంచరించి, 
బిట్లచివరగా - చక్రపాణియిన విష్టువులోకాన్ని చేరాడు. హే (బాహ్మణ(పియా! 
మాధవా! మధుసూదనా! కోటి సూర్యులతో సమానమైన కాంతిని - వేడిని కలిగిన నీ 
సుదర్శన చక్రం నన్ను చంపడానికై వస్తూ వుంది. (బాహ్ముణ పాద ముదా సుశోభిత 
మనోరస్కు డవైన నువ్వే నన్నీ ఆపద నుంచి కాపాడాలి” అని ఘోషిస్తూ - 
సర్వేశ్వరుడైన ఆ శ్రీహరినే శరణు కోరాడు. విలాసంగా నవ్వాడు విష్ణువు. 
'దూర్యాసా! (ప్రపంచానికి నేను దైవాన్నయినా - నాకు మా(తం (బాహ్మణులే దైవాలు. 
కాని, నువ్వు సద్బా9హ్మణుడవూ, రుద్రాంశ సంభూతుడవూ అయి వుండి కూడా - 
అంబరీషుణ్ణి అకారణముగా శపించావు. పారణకు వస్తానని చెప్పి, స్నానార్థమై వెళ్లిన 





నువ్వు - సకాలానికి చేరుకోలేదు - ఆలస్యంగా రాదలుచుకున్న వాడివి నీ కోసం ఎదురు 
చూడకుండా, ద్వాదశీ ఘడియలు గతించి పోకుండా పారణ చేయడానికి అనుమతినైనా 
ఈయలేదు. ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మా(తమే వ్యవధి వున్న 
సమయంలో - (వతభంగానికి భయపడి మంచినీళ్లను తీసుకున్నాడే గాని ఆకలితోనో - 
నిన్నవమానించాలనో కాదు. అనాహారేపి యచ్చస్తం శుద్ర్యర్ధం వర్ణినాం సదా' - 
నిషిధాహారులకు కూడా, జలపానము దోషము కాదని శాస్రాలు చెబుతూండగా, 
అదేమంత తప్పుని నువ్వు శపించాల్సి వచ్చింది? ఆ(తేయా! నువ్వంత కటువుగా 
మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయఫూర్వకంగా శాంతించుమనీ 
వేడుకున్నాడేగాని, కోపగించుకోలేదు గదా! అయినా సరే, ముముక్లువైన అతగాడిని 
నువ్వు - పది దుర్భర జన్మలను పొందాలని శపించావు. నా భక్తులను రక్షించు కోవడం 
కోసం నీ శాపాన్నీ నిమిషంలో (తిప్పి వేయగలను. కాని, (బాహ్ముణ వాక్టము 
వట్టిపోయిందనో లోకాపవాదము. నీకు కలగకుండా ఉండడం కోసం - ఆ భళ్తుని 
హృదయములో చేరి నీ శాపాన్ని సవినయంగా స్వీకరించిన వాడినీ, నీ శాపాన్ని 
అంగీకరిస్తూ “గృహ్హామి' అన్నవాడినీ నేనేగాని, ఆ అంబరీషుడు మా(త్రం కాదు. అతనికి 
నీవిచ్చిన శాపం సంగతే తెలియదు. బుషి(ప్రభూ! నీ శాపం (ప్రకారంగానే రీ కల్ఫాంతాన 
దుష్టుడైన శంఖాసురుఖి సంహరిం చేందుకూ, శిష్యుడైన మనువు నుద్రరించేందుకూ 
మహామత్స్యంగా అవతరిస్తాను. దేవదానవులు క్షీర సాగరాన్ని మధించే వేళ 
మందరగిరిని మూపున ధరించడానికి కుదురుగా వుండేందుకుగాను కూర్మావతారుడ 
(తాబేలు నవుతాను. భూమిని ఉద్ధరిం చేందుకూ, హరిణ్యాక్షుణ్జై చం పేందుకూ, 
వరాహాన్నవుతాను. హిరణ్యకశిపుఖైి సంహరించడం కోసం వికృతాననం గల “నరసింహ 
రూపావతార ధారుడినవుతాను. సర్వదేవతా సంరక్షణ కోసం ధర్హుబలుడైనా కూడా 
దానవుడు గనుక 'బలి' అనే వాడిని శిక్షించేందుకు వామనుడనవుతాను. 
(కేతాయుగమున జమదగ్నికి కుమారుడిగా పుట్టి సాయుధ (బాహ్ముణుడనై దుర్శుదులైన 
రాజులను దుళ్లగొడతాను. రావణ సంహారార్థమై ఆత్మజ్ఞాన శూన్యుడైన అంటే నేనే 
భగవంతుడనే దానిని మర్చిపోయిన - మాయామానుష విగ్రహుడైన దశరథ రామునిగా 
అవతరినాను. ద్వాపరంలో జ్ఞానినీ, బలవంతుడను అయి వుండీ కూడా - రాజ్యాధికారం 
లేకుండా రాజు (బలరాముడుకు తమ్మునిగా కృష్ణునిగా జన్మిస్తాను. కలియుగారంభాన 
పాపమోహము కొరకు పాషండమత (ప్రచారకుడనై బుద్ధుడనే పేరున పుడతాను. ఆ 





యగాంతన శ్యతుఘాతుకుడైన - (బాహ్ముణునిగా (పభావిస్తాను, దుర్వాసనా! నా ఈ 
దశావతారాలనూ - ఆయా అవతారాలలోని లీలలనూ ఎవరు వినినా, చదివినా 
తెలుసుకున్నా- వారి పాపాలు పటావంచలవుతాయి. 
శ్లో// ధర్మానానా విధా వేదే విస్తృతా వరజన్మనాం 
దేశకాల వయోవస్థా వర్థాశ్రమ విభాగశః // 
దేశ, కాల, వయో అవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించీ - ధర్మము" అనేక 
విధాలుగా వేదముచే (పవచింపబడి వుంది. అటువంటి వివిధ విధ ధర్మాలలోనూ కూడా 
ఏకాదశి” నాడు ఉపవాసం. ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజనీనంగా 
భాసిస్తున్నాయి. అటు వంటి వైదిక ధర్మా చరణమును చేసినందుకుగాను - నువ్వా 
అంబరీషుఖి శపించింది చాలక, తిరిగి మరో ఘోరశాపమును ఇవ్వబోయావు. 
([బాహ్ముణుడవైన నీ వాక్యాన్ని సత్యము చేయడమూ - భక్తుడైన ఆ రాజును 
కాపాడుకోవడమూ రెండూ నా బాధ్యతలే గనక - పునః శపించబోయే నిన్ను 
నివారించడానికే నా చక్రాన్ని నియమించాను. 
(ఇరువది నాలుగు - ఇరువది ఐదు - ఇరువది ఆరు అధ్యాయములు 


పన్నెండవ (ద్వాదళి నాటి పారాయణము సమాప్తము 





పదమూడవరోజు పారాయణము 
సప్తవింశాధ్యాయము 
విప్లోావాచః 'దూర్వాసా! (బాహ్మణుడవైన నీ పట్ట అపచారం జరిగిందన్న తపనతో ఆ 
అంబరీషుడు విచార(గస్తుడై, (ప్రాయోపవిష్టునిలాగా (బ్రాహ్మణ పరివేష్టితుడై వున్నాడు. 
నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు. 
రాజయినందుకుగాను గో, (బ్రాహ్మణ రక్షణ తన (ప్రథమ కర్షవ్యమై వుండగా, వి(పుడవైన 
నీకు విపత్తు కలిగించినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు. రాజు దండనీతితోనే ధర్మ 
పరిపాలనమును చేయాలి. కాని, (బాహ్మణుని మాతం దండించగూడదు. 
శో// బాహ్మణో (బాహ్మణై రేవ నిగ్రాహ్వో వేదవాదిభిః 
సత్య ధర్మాది నిరతైః లోభ దంభ వివర్థిత్రో // 

దోషియైన (బాహ్మఖుని-వేదవిదులు సత్యధర్శ నిరతులు, లోభదంభ శూన్యులూ 
అయిన (బాహ్మణులు మాత్రమే దండించాలి. (బ్రాహ్మణుడు పాపమును చేసి, 
(పాయళ్సిత్తమును చేసుకోనప్పుడు - ధనహరణము లేదా వస్త్రహరణము, 
స్థానభష్టత్వము మొదలైన విధులతో (బాహ్ముణులు మా(తమే శిక్షించాలి తప్పు, రాజు 
శిక్షించగూడదు. తాను స్వయంగా (బాహ్మణుని చంపినా, తన నిమిత్తంగా (బబాహ్ముణుడు 
చంపబడినా, ఇతరులచే తాను చంపించినా కూడా ([బహ్మ హత్యాపాతకం కలుగుతుందని 
ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు - 
([బాహ్మణుడవైన నీకు తన వల్లనే ప్రాణాపాయకరమైన సుదర్శన వేధ కలిగినందుకు 
ఖిన్ను డె వున్నాడు. కాబట్టీ నువ్వు తత్స్‌క్షణమే అంబరీషుని దగ్గరకు వెళ్లు. తద్వారా మీ 
ఇద్దరికి కూడా శుభం జరుగుతుంది ' అని విష్ణువు చెప గానే, దూర్వాసుడు అంబరీషుని 
ఎదుట (ప్రత్యక్షమయ్యాడు. మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరించబడింది. 
భయ(గస్తుడైన దూర్వాసునిని, అతని మీదికి రానున్న సుదర్శనాన్నీ చూడగానే, 
అంబరీషుడు - ఆ చక్రానికి ఎదురెళ్లి - ఓ సుదర్శన చక్రమా! నన్ను మన్నించు. 
భోయ(భాంతుడైన వానిని, అందునా (బాహ్మణుని ఇలా (క్రూరంగా హింసించడం 
న్యాయం గాదు అంటూనే ధనుర్ధారియి, ఇంకా ఇలా చెప్పసాగాడు. 

సప్తవింశోధద్యాయ స్సమాస్తః (ఇరువది ఎడు అధ్యాయము) 





అష్టవింశాధ్యాయము 

'ఆగు! ఓ విష్ణు చక్రమా, ఈ (బాహ్మణ వధ నీకు తగదు. చంపడమే 
(సధానమనుకుంటే నన్ను చంపు. ఈ దూర్వాసుని వదలని పక్షంలో నీతో యుద్ధాన్నికైనా 
సరే నేను సిదధ్రముగానే వున్నాను. రాజులకి యుద్ధమే ధర్మముగాని, యాచన చేయడం 
ధర్మము కాదు. విష్టాయుథానిివైన నీవు నాకు దైవస్వరూపానివే. గనుక నిన్ను 
(పార్థించడంలో తప్పులేదు. అయినప టికీ కూడా ఈ ([బాహ్మణ రక్షణార్ధం నేను నిన్ను 
ఎదిరించక తప్పుదు. నిన్ను జయించగలిగినదంటూ ఈ (ప్రపంచంలో ఎదీ లేదని నాకు 
తెలియును. అయినా, నా బలపరాక్రమాలను కూడా ఒక్కసారి రుచి చూడు. మరి 
కొన్నాళ్లపాటు ఆ శ్రీహరి హస్తాలలో (బతికి వుండదలచుకుంటే శరణాగతుడైన 
దూర్వాసుని వదిలి పెట్టా వెళ్లిపో, లేదంటే నిన్ను ఖచ్చితంగా నేల కూలుస్తాను. అని 
క్షా(తధర్శపాలనకై, తనకీ దూర్వాసునికీ మధ్య ధనుర్ధారియి నిలబడిన అంబరీషుణ్ని 
ఆప్యాయంగా చూసి, అతని ధర్జునిర్వాహణని మరింత పరీక్షించడం కోసం సుదర్శన 
చ(కం ఇలా పలుకనాగింది. 

'అంబరీషా! నాతో యుద్రమంటేో సంబరమనుకుంటున్నావా? మహాబల 
మదమత్తులైన మధుకైటభుల్నీ - దేవతలందరికీ అజేయులైన మరెందరో రాక్షసుల్నీ 
అవలీలగా నాశనం చేశాను నేను. ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడడానికెనా, 
సమస్త (ప్రపంచమూ కంపించిపోతుందో అటువంటి ([బహ్మరుద తేజోమూర్తి యైన ఈ 
దూర్యాసుడిప్పుడిలా దిక్కు లేక దీనుడై అవస్థ పడుతున్నాడంటే - అది నా 
(పతాపమెనని మర్చిపోకు. ఉభయ తేజస్పంపన్ను డై దూర్వాసుడే నాకు 
భయపడుతూండగా, కేవలము క్ష్యతియాహంకార కారకమైన ఎకౌక శివ తేజోమూర్తివి 
నువ్వు. నువ్వు నన్నేం చెయ్యగలవు? క్షేమం కోరుకునే వాడు బలవంతుడితో సంధి 
చేసుకోవాలేగాని ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు. విష్టుభక్తుడివి కాబట్టి 
ఇంతవరకూ నిన్ను సహించాను. లేనిపోని బీరాలకు పోయి, వృథాగా (పాజాలను 
పోగొల్టుకోకు.” ఈ మాటలతో అంబరీషుడి కళ్లు ఎరుపెక్కాయి. 

'ఎమిటి సుదర్శనా? ఎక్కువగా మాట్లాడుతున్నావు. నా దైవమెన హరి 
ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నానుగాని, లేకుంటే నా బాణాలతో నిన్నెప్తుడో 
నూరు ముక్కలు చేసి వుండే వాణ్ని. దేవబాహుణులైనా, స్త్రీలూ - శిశువుల మీదా, 
ఆవుల మీదా నేను బాణపయోగం చెయ్యను. నువ్వు దోవతవౌన కారణంగా నీవింకా నా 


(కూర నారాచఘాతాల రుచి తెలియపరచలేదు. నీకు నిజంగానే పౌరుష - (పతాపాలుంటే 
నీ దివ్యత్వాన్ని దిగవిడిచి (క్రా(త) ధర్మయుతంగా వురుషరూవుడివై యుద్ధము చెయ్యి” 
అంటూ - ఆ సుదర్శనము యొక్క పాదాలపెకి ఏకకాలంలో ఇరవై బాణాలను వేశాడు 
అంబరీషుడు. 

అతని పౌరుషానికీ, ధర్జురక్షణూ దీక్షలో దైవానికైనా జంకని క్షా(త్రానికీ సంతోషించిన 
సుదర్శన చ(కం సరూపితమై దరహాసమును చేస్తూ - “రాజా! శ్రీహరి నీ సంరక్షణ 
నిమిత్తమే నన్ను నియం(త్రించాడు గాని నీతో కయ్యానికి కాదు. పర్తీక్షిం చేందుకలా 
(పసంగించానే గాని, విష్టుభక్తులతో నేనెప్పుడూ విరోధపడను. నీ కోరిక (ప్రకారమే 
శరణాగ్నితుడైన దుర్వాసుణ్ని వదిలివేస్తున్నా 'నని చెప్పి, అంబరీషుని ఆలింగనం 
చేసుకున్నాడు. అంతటితో అంబరీషుడు ఆనందితుడై - 'సుదర్శనా! నీతో యుద్ధానికి 
దిగినందుకు నన్ను క్షమించు. భక్తులను పాలించడంలోనూ, రాక్షసులను 
సంహరించడంలోనూ, విష్టుతుల్య (పకాశమానమూ ప్రాణపయాణ కష్టహరణ శీలము 
అయిన నీ ఉత్క్సృష్టతకివే నా నమస్కారాలు” అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు. 
సంతసించిన సుదర్శనుడు, అంబరీషుని లేవనెత్తి అభినందించి, దీవించి, 
అదృశ్యుడయ్యాడు. కలియుగ కార్తీకములో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా, 
విన్నా - అనేక భోగాలను అనుభవించి - అంత్యాన ఉత్తమగతులను పొందుతారు. 

(ఇరువది ఎడు - ఇరువది ఎనిమిది అధ్యాయములు) 
పదమూడవ (తయోదశి దిన) రోజు పారాయణము సమాప్తము 


పదునాలుగవ రోజు పారాయణము 
ఎకోన (త్రింశాధ్యాయము 

అనంతరము అంబరీషుడు దూర్యాసునికి నమస్కరించి - మహామునీ! నేను 
బహు పాపాత్తుడను. ఆకలితో వుండి అన్నానికైనా ఇంటికి వచ్చిన నిన్ను - 
అలసటపాలు చేసిన మందభాగ్యుడను. అయినా నాయందు దయతో మరల నా ఇంటికి 
అతిధిగా వచ్చితివి. దయచేసి నా ఇంట విందారగించి నా సర్వదోషాలనూ ఉపశమింప 
చెయ్యి అని ప్రార్థించాడు. దూర్వాసుడు అంబరీషుడిని తన బాహువులతో లేవనెత్తి 
'రాజూ/ (పాణదాతను తం(డీ అంటారు. ఇప్పుడు నువ్వు నా (పాణాలను కాపాడటం 
వలన నాకు పితృస్థానీయుడవయ్యావు. నిజానికి నేనే నీకు నమస్కరించాలి. కాని 
(బాహ్మణుడనూ, తాపసినీ, నీ కనా 5 వయోవృధద్దుడినీ అయిన కారణంగా నా 
నమస్కారం నీకు కీడు కలిగిస్తుందేగాని మేలు చేయదు. అందువల్ల నీకు 
నమస్కరించబడం లేదని ఏమీ అనుకోవద్దు. నేను నిన్ను కష్ట పెట్టాను. అయినా నువ్వు 
నాకు (పాణఖిక్షను పెట్టావు. నీ వంటి ధర్మాత్యునితో కలిసి భోజనమును చేయడం 
మహధ్యాగ్యం” అని చెప్పి, అతని అతిధ్యాన్నీ స్వీకరించి, విష్టుభక్తుల మహాత్మ్యం 
(సకటానార్ధం, పరీక్షకునిగా వచ్చిన దూర్వాసుడు ఆ సత్యార్యం ఫూర్తి కావడంతో తన 
ఆగ్రమానికి తరలి వెళ్లిపోయాడు. కాబట్టి కార్తీక శుద్ధ వకాదళశినాడు ఉపవాన జాగరణలు 
చేసి - ద్వాదశినాడు దానాదులను (కీరాభ్రిద్వాదళీ (వతం) నిర్వార్సించి. (బాహ్మాణ 
సమేతుడె, ద్వాదశి ఘడియలు దాటకుండా పారణం చేయడం వల్ల అన్ని పాపాలూ 
అంతరించి పోతాయి. ఈ పుణ్యగాథను చదివినా, బదివించినా, రాసినా, వినినా కూడా 
ఇహంలో సర్వసౌఖ్యాలనూ పొంది, పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు. 

ఏకోన (తింశోధ్యాయ సృమావ్లః (ఇరువది తొమ్మిదవ అధ్యాయము) 


(తింశాధ్యాయము 

ఫూర్యోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహాత్మా్యన్ని విని, శౌనకాది 
బుషులు - మహాభాగా! కలియుగ కల్మషగతులు, రాగాదిపాళశయుక్త్ల సంసారగస్తులూ 
అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యమెది? అన్ని ధర్హాల్లోనూ 
అధికమైనదేది? దేవతలందరిలోకీ దేవాదిదేవుడెవరు? దేని వల్ల మోక్షం కలుగుతుంది? 
మోహము దేనివలన నశిస్తుంది? జరామృత్యు పీడితులు, జడమతులు మందులూ 


అయిన ఈ కలికాలపు ప్రజులు తేలిగ్గా తెములుకు పోయే తెరువేమిట్సీ అని అడిగారు. 
అందుమీదట సూతుడిలా చెప సాగాడు - 

“మంచి (ప్రశ్నలను వేశారు. ఇలాంటి మంచి విషయాల గురించి (ప్రసంగించు 
కోవడం వలన వివిధ తీర్ధ క్షేత్రాటనా స్నానాల వల్లా - వివిధ యజ్ఞ యాగాది 
నిర్వాహణల వల్లా కలిగేటంతటి పుణ్యం లభిస్తుంది. ఇంతవరకూ నేను మీకు చెప్పిన 
కార్తీక ఫలమే వేదోక్షమైనది. విష్ల్వానందకారకమైన కార్తీక (వతమే ఉత్తమధర్శము. 
సర్వశాస్త్రాలనీ వివరించి చెప్పేందుకు నేను సమర్దుడినీ గాను - సమయమూ చాలదు. 
గనుక - అన్ని శాస్తాలలోనూ వున్న - సారాంశాన్ని చెబుతాను వినండి. విష్ణుభక్తి కన్న 
తరుణోపాయం లేదు. విష్టుగాథలను వినేవాళ్లు విగతపాపులై, నరకదూరులై వుంటారు - 
హరి (పీత్యర్లులుగా స్నాన, దాను జప, పూజా, దీపారాధనాదులను చేసే వాళ్ల 
పాపాలన్నీ వాటికవే పటాపంచలై పోతాయి. సూర్యుడు తులారాశి యందుండే నౌల 
రోజులూ కూడా విడవకుండా కార్డీక వతమాచరించే వాళ్లు జీవన్యుక్తులవుతారు. కార్తీక 
(వతమును చేయని వాళ్లు - కులు మత, వయో, లింగభేద రహితంగా - 

'అంధతామి(తము” అనే నరకాన్ని పొందుతారు. కార్తీకంలో కావేరీ నదీ స్నానం 
చేసిన వాళ్లు దేవతలచే కీర్షించబడుదురు. విష్టులోకాన్ని చేరుదురు. కార్తీక స్నానమును 
చేసి, విష్టర్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు. ఈ (వ్రతాచరణ చేయని వాళ్లు 
వెయ్యిసార్లు ఛండాలపు జన్మల పాలవుతారు. సర్వ(శేష్టము, హరి(పీతిదాయకమూ, 
పుణ్యకరమూ అయిన ఈ (వతాచరణము దుష్టులకు లభించదు. సూర్యుడు తులారాశిలో 
వుండగా, - కార్తీక స్నాన, దాన, జప పూజాదులు చేసే వాళ్లు - సర్వదుఃఖ విముక్తులై 
- మోక్షమును పొందుతారు. దీపదానం, కంచుపా(తదానం, దీపారాధానం 
ధన-ఫల-ధాన్య-గృహాది దానాలూ అమిత పుణ్యఫలదాలు. కార్తీకం ముప్పయి 
రోజులూ కార్తీక మహాత్త్యాన్ని వినినా - పారాయణ చేసినా కూడా - సకలపాపాలూ 
నశించిపోతాయి. సంపత్తులు సంభవిస్తాయి. ఫుణ్యాత్ములౌతారు. ఇన్ని మాటలెందుకు? 
విష్ణు ప్రియమైన కార్డీక (వతాచరణం వలన ఇహపర సుఖాలు రెండూ గూడా 
కలుగుతాయి. 

తింశాధ్యాయః నమాప్తః (ముప్పదియువ అధ్యాయము 
పదునాలుగవ (చతుర్హశ దిన) రోజు పారాయణము సమాప్తము 


పదునైదవరోజు పారాయణము 

ఆ మరునాడు కార్తీక పౌరమి కావడం వలన, నైమిశారణ్యంలోని మునులందరూ 
సూతమహర్థి ఆధ్యర్యంలో వనభోజనాలను ఎర్పాటు చేసుకున్నారు. థాకీ 
వృక్షసంయుతమెన చక్కటి (ప్రదేశాన్ని చేరారు. ఉసిరిచెట్టు (క్రింద కార్తీక దామోదరునిగా 
(పఖ్యాతుడైన శ్రీహరి (పతిమని ఏర్పరచారు. ఉసిరికలతో హరిని పూజించారు. అనంతరం 
'గోవింద' నామస్మరణతో -వనభోజన సమారాధన నిర్వ రించారు. 
తదనంతర నీధులనన్నిటినీ నిర్వాహించుకుని సాయంకాల సంధ్యావందనాలు ఫూర్హి 
చేసుకున్నవారై, తులసీ బృందావనాన్ని ఏర్పరచుకున్నారు. అక్కడ పునః విష్టువును కార్తీక 
దామోదర నామునిగా (పతిష్టించారు. (పాణ (ప్రతిష్టాదుల్ని చేశారు. 
ఓం శ్రీ తులసీథా(తీ సమేత కార్తీక దామోదరాయ నమః అంటూ నమస్కరించి 
దీపారాదలను చేశారు. 

ధ్యానావాహన ఆసన, ఆర్ధ, వాద్య ఆచమన, మధథుపర్శ, న్నాను వస్త, ఆభరణ, 
గంధ, పుష్కాక్షత, ధూపదీప నైవేద్యాదులు, పుష్కహారాలంకరణ, నమస్కారాలనే 
పోడశోపచారాలతోనూ పూజించారు. 
విష్ణువుకు ఎదురుగా చిలవలు పలవలు లేని మంచి కలపస్తంభాన్ని నాట్‌, దాని మీద 
శాలివీహి ధాన్య తిలాదుల నుంచి ఆ పెన ఆవునేతితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి, 
అర్చించారు. 

అనంతరం కార్తిక మాసాదిగా తాము చెప్పుకొనిన స్కాంద పురాణాంతధత 
విశేషాలను - సోమవార (వత కార్తీక పౌర్ధమి స్నానాది పుణ్యుసంచయ కథా స్వరూపాలైన 
తత్త్యనిష్లోపాఖ్యానము, శ్యతుజిచ్చరితము, వనభోజన మహిమ, దేవదత్తోపాఖ్యానము. 
అజామి లోపాఖ్యానము, మంధరోపాఖ్యానము, (శుత కీర్త్యుపాఖ్యానము, 
అంబరీషోపాఖ్యానము మొదలైన వానిని పునః పునః మననం చేసుకున్నారు. 
తదుపరిని - మునులందరూ కూడి, యజ్ఞ దర్శనార్థమూ, సూతుల వారిచే (సవచించబడే 
సంవూర్ధ కార్తీక మహాపురాణ (్రవణార్ధమూ నైమిశారణ్య సమాగతులైన సద్భ్బాహ్మణులకు - 
ఉసిరికలనూ, కార్తీక దీపాలనూ, దక్షిణ తాంబూలాదులతో సహా సమర్పించారు. 

ఆ రా(తి కాలాతిక్రమణాన్నీ కూడా లెక్క చేయకుండా హరినామ స్త రణలతో 
సంక్షీరనతోనూ, నృత్యగానద్యుపచార సమర్పణలతోనూ గడిపిన వారై - భక్తి పారవశ్యంతో 
తన్మయ్యులై జనుసాఫల్య సంతృవ్తులయ్యారు నౌతశానకాది ముని (ప్రవరులు. 

పదునైదవ (పౌర్ణమి) రోజు పారాయణము సమాప్తము. 


పదునారవరోజు పారాయణము 
(పథమాధ్యాయము 

ఈ ఎధముగా సూతుడు (ప్రవచించిన స్కాంద పురాణాంతర్గత కార్డీక మహాత్మ్యాన్ని 
విని సంతుష్టమానసులయిన శౌనకాది కులపతులు. “ సూతమునీ/ లోకోత్తర 
ప్రణ్యాదాయకమైన ఈ కార్తీక పురాణము స్కాందమందేగాక్క పద్మ పురాణాంతరవర్ణితయె 
కలదు కదా. దానిని కూడా విశదపరచవే అని (పార్థించగా మందస్తాత వదనుడయిన 
సూతుడు - మునులారా! వైకుంతుని లీలా వినోదాలూ, మహిమలూ వినే వారికీ, వినిపించే 
వారికీ విశేష పుణ్యాన్ని స్తాయేగాని - విసుగుని కలిగించవు. భక్తి ప్రపత్తులతో మీరు 
కోరాలేగాని గురు ప్రసాదిత శక్త్యానుసారం వక్కాణిస్తాను - వినండి. స్కాంద వురాణంలో 
జనక మహారాజుకు వశిష్టుల వారెలా ఈ మహాత్త్యాన్ని బోధించారో, అదే విధంగా సద్దు 
పురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖతః ఈ కార్తీక 
మాస విశేషాలన్నీ వివరించబడ్డాయి. 

ఎవొరిజాతాపహూరణం 

ఒకానొకప్పుడు నారదమహర్థి స్వరం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెబ్బు, 
కృష్ణునికిచ్చి 'ఓ హరీ! నీకున్న పదహారువేల ఎనమండుగురు భార్యలలోనూ, నీకు అత్యంత 
(పియమైన ఆమెకి ఈ పువ్వు నయవయ్యా' అని కోరాడు. ఆ సమయానికి రుక్తిణి అక్కడే 
వుంది. నందనందనుడు నందనవన కుసుమాన్ని రుక్సిణికి కానుక చేశాడు. ఆ సంగతి 
తెలిసిన సత్యభామ అలిగింది. (పియమైన భార్వ్యకీయమం టే, తనకీయాలిగాని, ఆ 
రుక్తి ణీకీయడమేమిట 'ని కోపించింది. కృష్ణుడామెకు ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోలేదు. 
పారిజాత వృక్షాన్ని తెచ్చి, తన పెరటిలో పాదుకొలిపేదాకా 
ఊరుకునేది లేదని బెదిరించింది. అత్యంత (పియురాలయిన ఆమె అలుక తీర డమే 
(ప్రధానంగా తలంచిన అనంతపద్యనాభుడు - తక్షణమే సత్యభామా సమేతంగా 
గరుత్ఫుంతుడిని అధిరోహించి - ఇం(దుగి అమరావతీ నగరానికి వెల్లాడు. పారిజాత 
వృక్షాన్ని శ్రీకృష్ణుడు కోరగా, స్వర్గసంపదను, భూలోకానికి పంపేందుకు దేవేం[దుడు 
అంగీకరించలేదు. తత లితంగా ఇం(దోపేందుల నడుమ ఘోరమైన యుధ్ధం జరిగింది. 
ఎట్టకేలకు ఆ తగవులో దేవేం[దుడు తగి, సవినయ పురస్సరంగా పారిజాత(దుమాన్ని 
యాదవేం(దునికి ఆర్భించుకున్నాడు. దానవాంతకుడు దానిని తెచ్చి ముద్రుల 


భార్యామణిరైైన స్మత్రాజితి నివాసంలో (ప్రతిష్టించాడు. అందువలన అమితానందాన్ని 
పొందిన ఆ అన్నుల మిన్న తన పెనిమిటియిన పీతాంబరునితో చాలా (పేమగా (ప్రసంగిస్తూ 


(పాణ(పియా+ నేనెంతయినా ధన్యూరాలిని. నీ పదహారు వేల ఎనమండుగురు స్త్రీలలోనూ 
నేనే నీకు మీదుమిక్కిలి (పియతమను కావడం వలన, నా అందచందాలు ధన్వత్వం 
పొందాయి. అసలీ జన్మలో నీఅంతటివాడికి భార్యను కావడానికి, నీతో బాటు గరుడారూఢవై 
బొందెతో స్వారసందర్శనం చేయడానికి కథలుగా చెప్పుకోవడమే తప్పు - ఎవ్వరూ 
ఎప్పుడూ కళ్లారా చూసి ఎరుగని కల్ప - (పారిజాత) వృక్షం నా పెరటి మొక్కగా 
వుండటానికి ఎమిటి కారణం? నేను నిన్ను తులాభార రూపంగా నారదుడికి ధారపోసినా, 
అలిగిన ఆవేశంలో నిన్ను వామపాదాన తాడించినా, నువ్వు మాతం నా మీద నువ్వు 
గింజంత కూడా కోపం చూపకుండా ఇలా (పేమిస్తున్నావంటే - ఈ నీ 
ఆదరాభిమానానురాగాలు పొందడానికి నేను గత జన్మలలో చేసిన పుణ్యం ఏమిటి? అదీగాక 
జన్మజనుకీ నీ జంటను ఎడబాయకుండా వుండాలంటే నోనిప్పుడింకా ఏమేం చెయ్యాలి? 
అని అడిగింది. అందుకు ముకుందుడు మందహాసం చేస్తూ - ఓ నారీ లలామా, సత్వభామా! 
నీవు నన్ను కోరరానిది కోరినా, చెప్పకుండా అడిగినా, ఈయరానిదానిని ఆశించినా కూడా - 
నీ సమస్త వాంభలనూ నెరవేర్చి సంతృపరాలను చేయడమే నా విధి. అందుకు కారణ నీ 
ఫూర్వజన్న మే” అంటూ ఇలా చెప్పసాగాడు. 


సత్యభామా ఫూర్వజన్నము 

కృతయుగాంత కాలంలో, మాయా” అనే నగరంలో దేవశర్మ - అనే వేద పండితుడు 
వుండేవాడు. అతనికి లేక - లేక కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి. అల్లారుముద్దగా 
పెంచుకున్న ఆ పిల్లని, తన శిష్య పరంపరలోని వాడే అయిన “చం(దు'డనే వానికిచ్చి పెండ్లి 
జరిపించాడు - దేవశర్మ. ఒకనాడీ మామా, జామాతలిద్రరూ కలిసి సమిధలనూ, దర్భ లనూ 
తెచ్చుకునే నిమిత్తంగా అడవికి వెళ్లి, అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్భ బారు. 
([బాహ్మణులూ, ధర్మాత్ములూ నిత్య సూర్యోపాస్తిపరులూ అయిన వారి జీవిత విన్నాణానికి 
మెబ్బన ఎష్టుమూర్తి - శైవులుగాని, గాణాపత్యులుగాని, సౌర (సూర్యు (వతులు గాని, 
శాక్తేయులుగాని వీరందరూ కూడా వానచినుకులు వాగులై, వంకలై నదులై తుదకు 
సము(దాన్నే చెందినట్టుగా - నన్నే పొందుతున్నారు. ఫు(తభా(తాది నామాలతో - దేవదత్తుని 


లాగా 


నేనే వివిధ నామా రూప (క్రియాదులతో అయిదుగా విభజింపబడి వున్నాను. అందువలన, 
మరణించిన మామా-అల్లుళ్లను మన వైకుంఠానికే తీసుకుని రమ్ముని తన పార్రదులకు 
ఆజ్ఞాపించాడు. పార్ధదులు ప్రభువాజ్ఞను పాటించారు. సూర్య తేజస్సమకాంతులతో ఆ 


ఇరువురి జీవాలూ వైకుంఠం చేరి, ఎష్టు నారూవ్యాన్ని పొంది - విష్ణు సాన్నిధ్యంలోనే 
మసలనాగాయి. 


(పథ మాధ్యాయస్పమాప్తః (మొదట్‌ అధ్యాయము సమాప్తము) 


టి ఆతీయాధ్యాయము 
గుణవతి కథ 

పితృభర మరణవార్తను విన్న గుణవతి ఎంతగానో (క్రుంగిపోయినది. కాని, పోయిన 
వారితో తను కూడా పోలేదు గనుకా, మరణం ఆసన్నమయ్యేదాకా మనుగడ తప్పుదు 
గనుకా - వేరొక దిక్కు లేని ఆ యువతి ఇంట్లో వున్న వస్తు సంచయాన్నంతటినీ విక్రయించి 
తండికీ - భీర్హకూ ఉత్తమగతుల్నకై ఆచరించవలసిన కర్మలను ఆచరించింది. శేషజీవితాన్ని 
శేషశాయి న్మరణలోనే గడుపుతూ, దేహ పోషణార్ధం కూలిపని చేసుకుంటూ, ఆధ్యాత్మిక 
చింతనతో, హరిభక్సినీ - సత్యాన్నీ శాంతాన్నీ, జితేం్యద్రియత్వాన్నీ పాటిస్తూ వుండేది. పరమ 
సదాచారుపరులైన వారింట పుట్టీ పెరిగింది కావడం వలన బాల్యం నుండి అలవడిన కార్తీక 
(వతాన్నీ - వికాదళీ వ్రతాన్ని మూ(తం ప్రతి ఏటా విడువకుండా ఆచరించేది. 
కృష్ణుడు చెబుతున్నాడు; సత్యా! వుణ్యగణ్యాలూ, భుక్తి ముక్తిదాయకాలూ, వు(తవ్యాత సంపత్‌ 
సౌభాగ్య సంధాయకాలూ అయిన ఆ రెండు (వతాలూ నాకు అత్యంత (పీతిపాత్రమెన వన్న 
సంగతి నీకు తెలుసుకదా! కార్తీకమాసంలో సూర్యుడు తులారాశిలో వుండగా నిత్యమూ 
(పాతఃస్నానం ఆచరించే వారి సమస్త పాపాలనూ నేనూ నశింపచేస్తాను. ఈ కార్లీకంలో 
స్నానాలూ దిపారాధనలూ జాగరణ తులసిప్రూజ చేసే వాళ్లు అంత్యంలో వాకుంఠవాసుడైన 
శ్రీ మహావిష్టు స్వరూపులై భావిస్తారు. విష్ల్యాలయంలో మార్టనం చేసి, సర్వతోభ్యదం - 
శంఖం - పద్భం మొదలయిన ముగ్గులను పెట్టి పూజా ఫునస్కారాలను చేసే వారు 
జీవన్నుక్తులౌతారు. ఉపర్వుక్త (సకారంగా కార్తీక మాసంలో నెలరోజులలోనూ, కనీసం మూడు 
రోజులయినా ఆచరించిన వారు - దేవతలను కూడా నమస్కరించదగిన వాళ్లవుతున్నారు. 
ఇక పుట్టింది లగాయితు జీవితాంతమూ చేసే వారి వుణ్యవైభవాన్ని చెప్పడం ఎవరి వల్లా 
కాదు. అదే విధంగా - ఆనాటి గుణవతి, విష్ట[ప్రియంకరాలయి ఏకాదశీ కార్తీక (వతాలను 
మాతం వదలకుండా కడునిష్టతో ఆచరిస్తూ కాలం వెళ్ల దీసి - కొన్నాళ్ల తరువాత 
వయోభారం వల్ల శుష్కించి జూరపడింది. అయినవ టికీ కూడా - కార్తీక స్నానం 
మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్లి - ఆ చలిలో కూడా నడుములోతు నీళ్లకు చేరి 
స్నానమాడే (ప్రయత్నం చేస్తూ వుంది. అంతలోనే ఆకాశం నుంచి శంఖ చక్ర గదా 


పద్మాద్యాయుధాలు ధరించి విష్ల్వాభఖులైన విషఘ్టదూతలు గరుడతాకాయుతమైన విమానంలో 
వచ్చి గుణవతి నందులో చేర్చి దివ్వస్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతో బాటుగా 
వైకుంఠానికి చేర్చారు. కార్తీక (వత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశిఖలా (ప్రకాశిస్తూ ఆమె హరి 
సాన్నిధ్యాన్ని పొందింది. 

అనంతరం శ్రీ మహావిష్టువునైన నేను దేవతల (సార్ధన మీద దేవకి గరా ఎన ఇలా 
కృష్టుడిలా అవతరించాను. నాతో బాటే అనేకమంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా 
జన్మించారు. ప్రూర్మజన్మ లలోని “భం(దుడు' ఈ జన్మలో అ(కూరుడయ్యాడు. అలనాటి 
దోవశర్శ స్యత్రాజుత్తుగా (పభవించాడు. బాల్యం నుంచే కార్పీకవతం మీదా నా మీదా మాత్రమే 
మనసు లగ్నం చేసిన గుణవతే - నువ్వుగా - అంటే స్మత్రాజిత్‌ కుమార్హవైన సత్యభామగా 
ఇలా జన్మించాను. ఈ జన్మ వైభోగానికంతకూ కారణం ఫూర్వజన్మలోని కార్తీక వతాచరణా 
పుణ్యలేశమె తప్పు ఇతరం కాదు. ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన 
పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలసింది. ఆనాడు కార్తీక దీపారాధన చేసిన 
ఫలితంగా, ఈనాడు నీ ఇంటా-వంటా కూడా లకీ కళ స్థిరపడింది. అలనాడు నీ సమస్త 
(వతాచరణా పుణ్యాలనూ కూడా 'నారాయణాయేతి సమర్పయామి” అంటూ జగత్పతినైన 
నాకే ధారబోసిన దానికి (ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్యవయ్యావు. పూర్వజన్మలో 
జీవితాంతం వరకూ కార్తీక (వతాన్ని విడువలని భక్తికి (ప్రతిగా సృష్టి వున్నంత వరకూ నీకు నా 
ఎడబాటు లేని (ప్రేమను అనుభవిస్తున్నావు. సాత్రాజిలీ! నువ్వే కాదు. నీ మాదిరిగా 
ఎవరయితే కార్టీక (వతానుష్టాననిష్టులూ నా భక్సగరిష్టులూ అయి వుంటారో వారందరూ 
కూడా నాకు ఇష్టులై సర్వకాల సర్వావస్థలలోనూ కూడా తత్మారణాలరీత్యా, నావారుగా, నా 
సాన్నిధ్యంలోనే వుంటూనే వుంటారు. రాగవతీ! ఒక్క రహస్యం చెబుతాను విను - తపోదాన 
యజ్ఞాదికాలను ఎన్నిటిని నిర్జర్థించిన వారైనా సరే కార్తీక వతాచణా పరులకు లభించే 
పుణ్యంలో పదహారోవంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తుంచుకో, 
ఉపరివిధంగా - శ్రీకృష్ష(పోక్ల మైన తన వఫూర్వజన్వ గాధనూ కార్తీక (వత వుణ్యఫలాలనూ విని 
ఫులకితాంగియైన ఆ వూబోడీ తన (పియపతియైన విశ్వాంభరుడికి వినయ విధేయతలతో 
(సణమిలింది. 

పదునారవ (బహుళ వాడ్యమి నాటీ పారాయణము సమాప్తము 


పదునేడవరోజు పారాయణము 
తృతీయాధ్యాయము 

మళ్లా చెబుతున్నాడు సూతుడు: ఫూర్వాధ్యాయంలో చెప్పినట్లు సత్యభామ, శ్రీకృష్ణునికి 
నమస్కరించి పాణేశ్యరా! కాలసరూపుడవైన నీకు సర్వకాలాలూ అవయవాల 
అలరారుతూండగా - తిథులలో ఏకాదశీ, నెలలలో కార్లీకమూ మా(తమే అంతటి 
ఇష్టమయినందుకు కారణమేమిటో సెలవీయవలసిందని కోరగా - నవ్వు రాజుల్లేడు 
మోము వాడయిన నవనీత చోరుడిలా చెప్పసాగాడు. “సత్యా! చక్కటి ప్రశ్ననే వేశావు. 
ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయం. గతంలో పృథుచక్రవర్తి 
నారదుని ఇదే (ప్రశ్న వేశాడు. అప్పుడు నారదుడు చెప్పిన దానినే ఇప్పుడు నీకు 
చెబుతాను విను.” 
నారద ఉవాచ: పృథుచక్రవర్ణితో నారదుడు చెబుతున్నాడు. 
సము(దనందనుడయిన శంఖుడనే రాక్షసుడు (త్రిలోక కంటకుడయి సర్వ దేవతాది 
కారాలరూ హస్తగతం చేసుకుని, వారిని స్వరం నుంచి తరిమివేశాడు. పారిపోయిన 
దేవతలు తమ తమ భార్యా బంధువులతో సహా మేరు పర్వత గుహలలో తల 
దాచుకున్నారు. అయినా శంఖుడికి తృప్తి కలగలేదు. పదవులు పోయినంత మాశత్రాన 
పటుత్వాలు పోతాయా? పదవి లేనప్పుడే పునః దానిని సాధించుకోవడం కోసం తమ 
బలాన్ని పెంచుకుంటారు. ఆ రీత్యా వేదమంతాల వల్ల దేవతలు శక్టివంతులయ్యేం 
అవకాశం వుంది గనుక, వేదాలను గూడ తన కైవసం చేసుకోవా 'లనుకున్నాడు. విష్ణువు 
యోగ నిధగతుడయిన ఒకానొక వేళలో (బహ్మనుండి వేదాలను ఆకర్షించాడు. కాని. 
యజ్ఞమం(త బీజాలతో గూడిన వేదాలు శంఖుని చేతి నుంచి తప్పించుకొని ఉదకాలలో 
తలదాచుకున్నాయి. అది గుర్తించిన శంఖుడు సాగరంలో (ప్రవేశించి వెదికాడు గాని, 
వాటిని పసిగట్టలేక పోయాడు. అంతలోనే ([బహ్మ, పూజా(దవ్యాలి సమకూర్చుకొని, 
మేరు గుహాలయ వాసులయిన దేవతలందరినీ వెంటబెట్టుకుని, వాకుంఠం చేరాడు. సమస్త 
దోవతానీకమూ కలిసి వివిధ నృత్య వాద్యగీత నామస్తురణాదులతోనూ ధూపదీప సుగంధ 
(దవ్యాదులతోనూ - కోలాహలం చేస్తూ యోగ న్యిదాగతుడయిన శ్రీహరిని మేల్కొలిపే 
(ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు నిదురలేచిన ఆ శ్రీహరిని షోడశోపచారాలా పూజించి, 
శరణుకోరారు దేవతలు. శరణాగతులైన సురతతులను చూసి రమాపతి ఇలా అన్నాడు. 
'మీరు చేసిన సర్వోపచారాలకూ సంతోషించిన వాడై - మీ పట్ట వరదుడి నవుతున్నాను. 


ఈ కార్తీక శుద్ధ వీకాదళి రోజు తెల్లవారు యూమున నేను మేలుకొనే వారకూ మీరు ఏ 
విధంగా నయితే సేవించారో - అదే విధంగా - దూపదీప సుగంధ (దవ్యాదులూ, నృత్య 
గీత వాద్య నామస్మ రణాదులతోనూ, షోడశోపచారాలతోనూ, కార్డీక శుధ్ధ ఏకాదశీ 
(పాతర్వేళ నన్ను సేవించే మానవులు నాకు (పియులై నా సాన్నిధ్యాన్ని పొందెదరు 
గాక! వాళ్ల చేత నాకీయబడిన ఆర్హ్యపాద్యాదులన్నీ కూడా ఆయా భక్తుల సుఖ సౌఖ్యాలకే 
కారణమగుగాక ఇప్పుడు మం(త్రబీజ సమాయుక్తాలైన వేదాలు ఉదకగతాలైనబ్లే, (పతీ 
కార్జీకమాసంలోనూ కూడా వేదాలు జలాశ్రయాలై వర్ధిల్లును గాక! నేనిప్పుడే 
మీనావతారుడనై సముదపవేశం చేసి శంఖుని సంహరించి వేదాల్ని కాపాడెదను గాక! 
ఇక నుంచి కార్తీక మాస ప్రాత రేంళ మానవులచే చేయబడే నదీస్నానం - అవబృథ 
స్నానతుల్యమగు గాక! మరియు, ఓ మహేం(దాః కార్తీక (తము నాచరించిన 
వారందరును, నేను వైకుంఠమును, నీవు స్వరమును పాలించుట మనకు సహజమైనట్టుగ, 
పుణ్యలోకములను పొందదగియున్నారు. ఓ వరుణదేవా! కార్తీక (వతనిష్టుల కార్యాలకు 
విఘ్నాలు కలగకుండా రక్షణ చేసి, పు[తపౌొత్ర ధన కనక వస్తు వాహనాది సమస్త 
సంపదలూ అందించు. ఓ కుబేరా! ఎ కార్తీక (వతాభరణం వల్ల మానవులు నా యొక్క 
సారూప్యాన్ని పొంది జీవన్ముక్తులవుతున్నారో అటు వంటి వాళ్లందరికీ నువ్వు నా 
ఆజ్ఞానుసారంగా ధనధాన్య సమృద్ధిని కలిగించాలి. ముక్కోటి దోవతలారా! ఎవరీ కార్డీక 
(వతాన్ని జన్మ(వతంగా భావించి విద్యుక్త విధానంగా ఆదరిస్తారో వాళ్లు మీ అందరి చేతా 
కూడా ఫూజించతగిన వారుగా తెలుసుకోండి. మేళతాళాలతో, మంగళవాద్యాలతో మీరు 
నన్ను మేలుకొలిపిన ఈ ఏకాదశి నాకు అత్యంత (పీతికరమైనది. అందువలన కార్టీక 
(వతు వకాదళీ వతాలనే ఈ రెండింటినీ ఆచరించడం కనా ్న నా నాన్నిధ్యాల్న 
పొందేందుకు మరో దగ్గర దారి లేదని తెలుసుకోవాలి. తపోదాన యజ్ఞ తీర్థాదులన్నీ 
స్వరఫలాన్నీయ గలవేగాని - నా వైకుంఠ పదాన్నీయ లేవు సుమా." 
తృతీయోధ్యాస్పమాప్తః (మూడవ అధ్యాయము సమాప్తము 


చతుర్థాధ్యాయము (మత్స్యావతారము 
భగవానుడైన శ్రీ మహావిష్ణువు దేవతలకలా ఉపదేశించిన వాడై తత్‌క్షణమే మహా 
మత్ప్సశాబకమై - వింధ్యపర్వతమందలి కళ్య్ళపుని దోసిలి జలాలలో తోచాడు. కళ్యపుడా 
చేపపిల్లను తన కమండలములో వుంచాడు. మరుక్షణమే ఆ మీనవుకూన పెరిగిపోవడం 


వలన దానినొక నూతిలో వుంచాడు. రెప్పపాటు కాలంలోనే ఆశఫరీశిశువు నూతిని మించి 
ఎదిగిపోవడం వలన, కళ్యవుడు దానిని తెచ్చి ఒక సరస్సులో వుంచాడు. కాని విష్ణు 
మీనం సరస్సును కూడా అధిగమించడంతో దానిని సము[ధంలో వదలవలసి వచ్చింది. 
ఆ మహా సముదంలో మత్స్యమూర్తి విపరీతంగా పెరిగి - శంఖుని వధించి, వాడిని తన 
చేతి శంఖంగా ధరించి, బదరీ వనానికి చేరి, అక్కడ ఎప్పుటివలెనే విష్టురూపాన్ని 
వహించి బుషులను చూసి, “ఓ మునులారా! వేదాలు ఉదకాలలో (సవేశించి 
రహస్యంగా దాక్కుని వున్నాయి. మీరు వెళి జలాంతధతములైన ఆ వేదాలను వెదకి 
తీసుకుని రండి. నేను దేవగణ సమాయుక్తుడనై (ప్రయాగలో వుంటాను అని చెప్పాడు. 
విష్వాజ్జను శిరసా ధరించిన బుషులు సమ్యుదంలోకి వెల్లి యజ్ఞబీజాలతో కూడి వున్న 
వేదాన్వేషణ ఆరంభించారు. ఓ పృథు మహారాజా! ఆ వేదాలలో నుంచి ఆ బుషులకు 
ఎవరి కెంత లభ్యమయ్యిందో అది వారి శాఖయినది. తదాదిగా ఆయా శాఖలకు వారు 
బుషులుగా ప్రభాసించారు. అనంతరం వేదయుతులై, పయాగయందున్న విష్ణువును 
చేరి వేదాలను తెచ్చామని చెప్పారు. విష్ల్వ్యాజ్ఞపె ఆ సమస్త వేదాలనూ స్వీకరించిన 
(బ్రహ్మ - ఆ శుభవేళను పురస్కరించుకుని, దేవతలతోనూ బుషులతోనూ కూడిన వాడై 
అశ్వ మేథయాగాన్ని ఆచరించాడు. యజ్ఞానంతరం గరుడ సమస్త దేవగంధర్వ 
యక్షపన్నగ గుహ్యకాదులందరూ కూడి శ్రీహరినిలా ప్రార్థించారు. “ఓ దేవాధిదేోవా! 
జగన్నాయకా/ మా విన్నపాలను విను. అత్యంత సంతోషదాయకమెన ఈ సమయంలో 
మాకు వరప్రదాతనై మమ్ముల్ని కాపాడు. హే లక్షీ నాధా! నీ అనుగ్రహం వల్లనో (బహ్ము 
తాను నష్టపోయిన వేదాలను ఈ స్థలంలో పొందగలిగాడు. నీ సమక్షంలో మేమందరమూ 
యజ్ఞంలోని హవిర్భాగాలనూ పొందాము. కాబట్టి, నీ దయవలన ఈ చోటు భూలోకంలో 
సర్వ(శేష్టమైనదీ, నిత్యమూ వఫుణ్యవర్టకమైనదీ, ఇహపర సాథకమైనదిగానూ యగుగాక! 
అదే విధంగా - ఈ కాలం మహా వుణ్యవంతమైనదీ - ([బహ్మ హత్యాది పాతకాలను 
సైతం తొలగించేది, అక్షయ ఫలకరమైనదీ అయ్యెట్టుగా కూడా వరాన్ని అనుగ్రహించు.” 
దేవతల (ప్రార్థనను వింటూనో వరదుడైన శ్రీహరి దివ్యమందహాసాన్ని చేశాడు. దైత్యారి 
“దేవతలారా? మీ అభివాయం నాకు సమ్యుతమెంది. మీ వాంభితం (ప్రకారమే ఇది 

పుణ్య కే త్రమగుగాక! ఇక నుంచి (బహ్మ క్షేేతమనే పేర (ప్రఖ్యాతి వహించుగాక. 
అనతికాలంలోనే సూర్యవంశళీయుడైన భగీరథుడీ క్షేత్రానికి గంగను తీసుకొని వస్తాడు. ఆ 
గంగా - నూర్యసుతయిన కాళిందీ ఈ వుణ్యస్టలిలోనే సంగమిస్తాయి. (బహ్మాద్యులైన 


మీరందరూ నాతో కూడుకున్నవారై ఈ తావుననే సుస్థితులయ్యదరు గాక! ఇది 
తీరరాజముగా ఖ్యాతి వహించుగాక! ఈ నౌలవునందు ఆచరించే జప తపో వత యజ్ఞ 
హోమనార్పనాదులు అనంత పుణ్యఫలదాలై నా సాన్నిధ్యమును అందిచ్చును గాక, 
అనేకానేక జన్మకృతాలైన (బ్రహ్మహత్యాది ఘోరపాతకాలు సహితం ఈ క్షేతదర్శన 
మా(తం చేతనే నశించిపోతాయి. ఇక్కడ నా సామీప్యంలో మరణించిన వాళ్లు నా యందే 
లీనమై మరుజన్మ లేని వాళ్లవుతారు. ఎవరైతే ఈ తీర్ధంలో స్థిరచిత్తులై పితృకర్ణులను 
ఆచరిస్తారో, వాళ్ల పితరులు నా సారూప్యాన్ని పొందుతారు. ఈ కాలం సర్వదా 
పుణ్యఫలాన్నిస్తుంది. సూర్యుడు మకరమందుండగా ప్రాతఃస్నానం చేసిన వాళ్లని 
చూసినంత మా(త్రం చేతనే సామాన్య దోషాలన్నీ సమసిపోతాయి. వాళ్లకి నేను క్రమంగా 
- సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యాలను (ప్రసాదిస్తాను. ఓ బుషులారా! 
(శద్దాళువులై వినండి. నేను సర్వకాల సర్వావస్థలలోనూ కూడా ఈ బదరీవన 
మధ్యంలోనే విడిది చేసి వుంటాను. ఇతరేతర క్షేత్రాలలో సంవత్సరాలుగా తపస్సు 
చేయడం వల్ల ఏ ఫలం కలుగుతుందో - ఆ ఫలాన్ని ఈ క్షేత్రంలో ఒక్క రోజు 
తపస్సుతోనే పొందవచ్చు. ఈ తీర్థ దర్శనమ్యాతం చేతనో సర్వులూ తమ పాపాలను 
పోగొట్టుకున్నవారై - జీవన్ముక్తులవుతారు.” 

శ్రీ మహావిష్ణువు ఈ విధంగా దేవతలకు వర(పదానం చేసి - (బహ్మతో కలిసి 
అంతర్లితుడయ్యాడు. ఇం[ద్రాదులందరూ కూడా తమ తమ అంశలను ఆ క్షేత్రంలో 
విడిచి, తాము కూడా అదృశ్వులయ్యారు. ఓ పృథు నృపాలా! ఆ బదరీవన యాత్రా 
దర్శనాదుల చేత మానవు లెంతటి పుణ్యాన్ని పొందగలరో - అంతటి పుణ్యాన్నీ కూడా 
ఈ కథా (శ్రవణ మాత్రం చేతనే పాందగలరయ్యా! అని చెప్పి ఆగాడు నారదుడు. 

సదునేడవ (బహుళ విదియ) రోజు పారాయణము సమాప్తము 





పదునెమిదవ రోజు పారాయణము 
పంచమాధ్యాయము 
నారదుడు చెప్పినదంతా విన్న పృథువు 'ఓ దేవర్‌! కార్లీక మాసపు 
గొప్పదనమును వివరించి, నన్ను ధన్యుని చేశావు. అదే విధంగా స్నానాదివిధుల్ని, 
ఉద్యాపన విధిని కూడా యథావిధిగా తెలియజేయవలసిన 'దని కోరగా, నలువ చూలి 
ఇలా చెప్పునాగాడు. 


కార్తీకవత విధి విధానములు 
శౌభం 
శ్లో॥ ఆశ్విన్యస్యతు మాసస్య యా శుద్దెకాదళీ భవేత్‌ 
కార్తీకస్వ (వతారంభం తస్యాం కుర్యా దతం(దితః // 
మహారాజా! ఈ కార్దీక (తాన్ని అశ్వీయుజ శుద్ధ వఎకాదళశీనాడే (పారంభించాలి. 
ముఖమార్థ్ధనం చేయని వాళ్లకు మంత్రాలు పట్టివ్వవు. కాబట్టి - ముఖమునూ, జిాహ్యనూ 
ఎప్పుడూ శు(భంగా వుంచుకోవాలి. 
మంతం: ఆయుర్చలం యశోవర్చః (వజాః పశువసూనిచ 
(బహ్మ(ప్రజ్ఞాం చ మేథాం చ త్వన్నో దేహివనన తే / 

అనే మంతం పఠిసూ దంతధావనం చేసుకోవాలి. క్రయతిథులలోనూ, ఉపవాస 
దినాలలోనూ, పాడ్యమి - అమావాస్య - నవమి - పక్ష - సప్తమి - సూర్యచం(ద 
(గ్రహణాలూ - ఈ వేళల్లో దంతధావనం చేయకూడదు. ముళ్ల చెట్లు, (పత్తి, వావి, 
మోదుగు మర్రి ఆముదం - ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతధావనం చేసుకోకూడదు. 

దంతధావనం తరువాత - భ్రక్సి-నిర్గులబుద్ధీ కలవాడై - గంధ పుష్ప 
తాంబూలాలను (గ్రహించి శివాలయానికి గాని, విజ్ల్వాలయానికి గాని వెళ్లి - అక్కడి 
దైవతాలకు అర్థ్యపాద్యాది ఉపచారాలను ఆచరించి స్తోత నమస్కారాల్ని సమరి ఎంచి 
నృత్యగీత వాద్యాది సేవలను చేయాలి. దేవాలయాలలోని గాయకులు, వర్తకులు, 





తాళమృదంగాది వాద్య విశేష విద్వాంసులు, వీళ్లందరీ 2 బపు స్వరూపులుగా భావించి 
పుష్పతాంబూలాదులతో అర్చించాలి. కృతయుగంలో యజ్ఞం, ద్వాపరంలో దానం 
భోగవతీ్సీతికరాలు కాగా, ఈ కలియుగంలో భక్సియుతమైన సంకీర్షన మొక్క టే 


ఆ భగవంతునికి సంతనాన్ని కలిగిస్తుంది. 
హరిహర దుర్గా గణోశ సూర్యారాధనలకు ఉపయోగించకూడని పూవులు 
ఓ రాజా! దిరిశెన, ఉమ్మెత్త, గిరిమల్లి మల్లి, బూరుగు జిల్లేడు, కొండగోగు - వీటి 
ఫువ్వాలుగాని, తెల్లటి అక్షతలుగాని విష్ణువును పూజించుటకు పనికిరావు. అదే విధంగా 
జవాకుసుమాలు, మొల్ట పుష్పాలు, దిరిశెన పూవులు, బండి గురువింద, మాలతి 
పుష్పాలు - ఇవి ఈశ్వరుడిని పూజించేందుకు తగవు. ఎవరైతే సిరిసంపదలు కావాలని 
కోరుకుంటున్నారో - అటువంటివాళ్లు -తులసీదలాలతో వినాయకుడినీ - గరికతో 
దుర్గాదేవిని - అవి సెవువ్వులతో సూర్యునీ పూజించకూడదు. ఏ ఏ దేవలలకు ఏవ 
పూవులు (ేష్టమెనవకఓ వాటితోనే పూజించాలి. అలా పూజించినప్పటికీ కూడా - 

శ్లో/ మంత్రహీనం క్రియాహీనం భక్టిహీనం ను లేశ్యర 

యత్పూజితం మయాదేవ పరిపూర్ధం తదస్తుతే ॥ 

'ఓ దేవా! మంత (కియాదిక లోపభూయిష్ట మైనప్పుటికినీ, నాచే చేయబడిన పూజు 
నీకు పరివూర్ధమైనదగును గాకి అని క్షమాపణ కోరుకోవాలి. ఆ పిదప దైవానికి (ప్రదక్షిణ 
నమన్మారాదులను ఆచరించి పునః క్షమాపణలు చెప్పుకుని, నృత్య్వగానాది 
ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి. ఎవరైతే కార్తీక మాసంలో (ప్రతిదినం రాత్రి 
శివపూజను గాని, విష్టువూజను గాని ఆచరిస్తారో వాళ్లు సమస్త పాపాల నుండి విడివడిన 
వాళ్లయి - వైకుంఠాన్ని వొంది తీరుతారు. 
పంచమోధ్యాయస్పమాప్తః (ఐదవ అధ్యాయము సమాప్తము 


షభ్టాధద్యాయము 
నారదుడు చెబుతున్నాడు: రాజూ! మరింత వివరంగా చెబుతాను విను. (వతస్టుడు మరో 
రెండు ఘడియలలో తెల్లవారుతుందనగా నిద లేచి, శుచియై నువ్వులూ దర్పలూ, 
అక్షతలు, పువ్వులు, గంధమూ తీసుకుని నది వద్దకు వెళ్లాలి. చెరువులలోగాని 
దైవనిర్మి తజలాళయాలలో గాని, నదులలోగాని, సాగరసంగమాలలో గాని స్నానం చేస్తే 
- ఒకదాని కంటే ఒకటి పది రెట్ట పుణ్యానిస్తుంది. ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా - 
అంతకు వది లెట్లు ఫలం కలుగుతుంది. ముందుగా విష్టువుని స్మరించి, స్నాన సంకల 0 
చేసి, దేవతలకు అర్థ్యాలనీయాలి. 


ఆర్హ్యమయం(తం 
శ్లో// నమః కమలనాభాయ నమస్తే జలశాయినే 
నమస్తేస్తు హృషీకేశ గృహాజార్హ్రం నమోస్తుతే // 
డపరిఐధంగా ఆర్హ్యాదులనిబ్బి,. దైెవధ్యాన నమస్కారాదులను ఇ 
'ఓ దామోదరా! ఈ జలమందు స్నానము చేయుటకు (పయత్నించుచున్నాను. నీ 
అనుగ్రహం వలన నా పాపములన్నీ నశించిపోవును గాక! హే రాధారమణా! విష్ణూ! 
కార్డిక (వతస్నాతునడగుచున్న నా అర్జ్యాన్ని స్వీకరించుదువు గాక! 
స్నానవధి 
ఇలా (వతస్టుడు గంగ, విష్ణు, శివ, సూర్యుల్ని స్మరించి - బొడ్డులోతు వరకకు నీటిలో దిగి, 
యధావిధిగా స్నానం చేయాలి. గృహస్థులు ఉసిరిక పప్పు, నువ్వుల చూర్గంతోనూ - 
యతులు, తులసి యొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి. విదియ, సప్తమి, 
దశమి, (ఉతయోదశి, అమావాస్య - ఈ ఆరు తిధులలోనూ - నువ్వులతోనూ, 
ఉసిరిపంథ్రతోనూ స్నానం చేయకూడదు. ముందుగా శరీరశుద్ధికి స్నానం చేసి, ఆ 
తరువాతనే మంత స్నానం చేయాలి. స్త్రీలు, శూ(దులు వురాజోక్ట మం(త్రాలతోనే 
స్నానం చేయాలి. 
'భక్సిగమ్యుడ ఎవడు దేవకార్యార్థం (తిమూర్త్యాత్మ కుడయ్యాడో సర్వపాపహరుడైన ఆ 
విష్ణువు నన్నీ స్నానముచే పవ్వితుని చేయుగాక! విష్వాజ్ఞాపరులైన ఇంద్రాది సమస్త 
దేవతలును నన్ను వవిత్రుని చేయుదురు గాక! రహో యజ్ఞ మం(తబీజ సంయుతాలైన 
వేదాలు, వశిష్ట కళశ్యపాది మునివరిష్టుల నన్ను పవ్వితునిగా చేయుదురుగాక్క గంగాది 
సర్వనదులు, తీర్థాలు, జలధారలు, నదాలు, సప్త సాగరాలు, పదాలు నన్ను పవితుని 
చేయుగాక ముల్లోకాలలోనూ గల అరుంధత్వాది పతివతామ తల్లులు, యక్ష, సిధ్ధ, 
గరుడాదులు - ఓషధులు, పర్వతాలు నన్ను పవితు చేయుగాక!” 
ఉపరి మం(త్రయుక్రంగా స్నానం చేసి - చేతియందు పవిత్రాన్ని ధరించి 
దేవ-బుషి- పితృ -తర్పణాలను విధిగా చేయాలి. కారీకమాసంలో పితృతర్శణ 
పూర్వకంగా ఎన్ని నువ్వులయితే విడువబడుతున్నాయో అన్ని సంవత్సరముల పాటు 
పితృ దేవతలు స్వరంలో నివసిస్తున్నారు. ఆ తర్పణానంతరం నీటి నుండి తీరానికి చేరి, 
(పాతశాలానుష్టానం (సంధ్యావందనాది) నౌరవేర్చుకొని - విష్ణు 


ఫూజను చేయాలి. పిదప - ఆర్ర్యమంతం - 
శ్లో// (తిపత్‌ కార్తీకమా సే స్నాతస్య విధినామమ 

గృహోణార్గ్యం మయాదత్తంరాధయా సహితోహ రే // 
అనే మం(తంతో గంధ పుష ఫలాలతో కూడిన ఆర్యా 3 క్లేత తీర్ధ దైవతాలను స్మరించి 
సమర్పించాలి. అనంతరం వేదపారీణులైన (బాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ 
తాంబూలాదులిచ్చి పూజించి నమస్కరించాలి. అలా పూజించేటప్పుడు - 

శో తీర్జాని దక్షిణో పాదే వేదాస్త న్యుఖమా(ితాః 

సర్వాం గేష్వా(శితాః దేవాః పూజితోసిమదర్శ్భయా / 
'కుడి పాదమందు సర్వతీర్గములు, ముఖమందు చతుర్వేదములు, అవయవము లందు 
సర్వదేవతలతో అలరారే ఈ (బాహ్మణ పూజ వలన పవితుడనవుతున్నాను' అని 
అనుకోవాలి. అటు మీదట (వతస్థుడు హరి (పియమైన తులసికి (ప్రదక్షిణ మాచరించి - 
'దోవతలచే నిర్మించబడి, మునులచే పూజింపబడిన విష్ణు (పేయసివగు ఓ తులసీ! నీకు 
చేస్తున్న నమస్కారము నా పాపాలను నాశనము చేోయుగాకి అనుకొని - 
నమస్కరించుకోవాలి. తదుపరి స్థిరబుద్ధి కలవాడై హరికథ, పురాణ (శవణాదులలో 
పాల్గొనాలి. ఇప్పుడు నేను చెప్పినది చెప్పినట్టుగా ఎ భళ్తులైతే ఆచరిస్తారో వాళ్లు 
తప్పనిసరిగా దైవసాలోక్యాన్ని పొందుతారు. సమస్త రోగహారకము, పాపమారకము, 
సద్భుద్రీదాయకమూ వ్యతపత ధనప్రదమూ, ముక్టికారకమూ, విష్ణు పీతికరఠమూ 
అయిన కార్డీక (తాన్ని మించింది, కలియుగంలో మరొకటి లేదు. 

అయిదూ ఆరు అధ్యాయములు 
పదునానిమదవ (బహుళ తదియ) నాటి పారాయణము నమాప్రము 


పందొమ్మిదవ రోజు పారాయణము 
సప్తమాధ్యాయము 

నారదుడు చెబుతున్నాడు: పృథు భూపొలా! కార్తీక (వతస్థుడైన పురుషుడు 
పొటించవల సిన నియమాలను చెబుతాను విను. 

కార్తీక (వతస్టులకు నియమములు 
ఈ (వతస్టుడు - మాంసము, తోనా, రేగుపండ్లు, నల్లావాలు, ఉన్నా దకాలను 
భుజించకూడదు. పరాన్న భుక్టి - పర(దోహం - దోశాటనలు త్యజించాలి. తీర్థయాత్రలు 
మాత్రం చేయవచ్చును. దోవ (బాహ్మ గురు రాజులును, స్త్రీలను, గోవతస్థులను 
దూషింభకూడదు. అవి సెనూనాను, నువ్వులనూనెను, విక్రయాన యును, 
నింద్యవ్యంజనో యుక్త భోజనమునూ, దూషితాహారమునూ విసర్జించాలి. (పాణి 
సంబందిత మాంన చూర్ధాలనూ, ఆమ్ల సంబంధితాల్రాన ఇమ్ముకాయలు కొల వంటో 
హీనధాన్యాలనూ, చద్ది అన్నాన్ని స్వీకరించకూడదు. మేకు గేదె, ఆవు- వీట్‌ పాలు 
తప్ప మరే ఇతర (పాణుల ఆమిష సంబంధ క్షీరాలనూ స్వీకరించకూడదు. 
(బాహ్మణులచే అమ్మబడో రసాలను భూజాతలవణాలను విసర్జించాలి. రాగిపా[తలలో 
వుంచిన పంచగవ్యం, చిన్న చిన్న గుంటలలో వుండే కుళ్లు దైవానికి నివోదించబడని 
అన్నం - ఈ మూడూ మాంసతుల్యాలుగా చెప్పబడుతున్నాయి. గనుక వాలిని 
విసర్థించాలి. (బహ్ము చర్యాన్నీ భూశయనాన్నీ పాటించాలి. ఆకులలోనో భోజనము 
చేయాలి. నాలుగవ యూమున భుజుంచడమే (శెష్టం. ఈ కార్తీక (వతస్థుడు, ఒక్క నరక 
చతుర్ధశినాడు తప్పు తక్కిన దీక్షా దినాలలో తైలాభ్యంగనం చేయకూడదు. విష్టువతం 
చేసేవారు - వంకాయ, గుమ్మడికాయ, వాకుడుకాయ, పుచ కాయలను విసర్జించాలి. 
బహిష్థలతోనూ, మ్లేచ్చులతోనూ, (వత(భష్టులతోనూ వేదత్వక్తులతోనూ సంభాషించ 
కూడదు. అటు వంటి వారి ఎంగిలికాని, కాకులు తాకిన ఆహారాన్నిగాని, ఆశ జౌచ 
సంబంధితాహారంగాని, ఒకసారి వండి మరల డడికించినది గాని, మాడు పట్ట్‌న 
అన్నాన్ని గాని తినకూడదు. తన శక్తి కొలదీ విష్ణు (పీతికై కృచ్చాదులను చేయాలి. 
గుమ్యుడి, వాకుడు నురుగుడు, ముల్లంగి, మారేడు, ఉసిరిక పుచ్చ, కొబ్బరికాయ, 
ఆనప, చేదు పొట్ట, రేగు, వంకాయ, డల్లి - వీటిని పాడ్యమి ఆదిగా పరిత్వజించాలి. 
కార్తీక మాసంలో కూడా ఉసిరికాయను తినకూడదు. ఇవేగాక ఇంకా కొన్నింటిని 
కూడా వర్థించాలి. మరి కొని టోనీ (బహ్మో రణం చేసి భుజించాలి. 


రా మం ల గ తటాలున లలనలుణఅపననతలనలు 


ఈ కార్తీక మాసంలో చేసినట్లే మాఘమాసంలో కూడా చేయాలి. 

కార్తీక (తాన్ని యధావిధిగా ఆచరించే భక్తులను చూసి - యమదూతలు 
సింహాన్ని చూసిన వనుగు వలె పారిపోతారు. వంద యజ్ఞాలు చేసిన వాడు కూడా 
స్వర్గాన్నే పొందుతున్నాడు. కాని కార్తీక వతస్థుడు మా(తం వైకుంఠాన్ని 
పొందుతున్నాడు. కాబట్టి - యజ్ఞ యాగాదుల కన్న కార్తీక (వతం గొప్పుదని 
తెలుసుకోవాలి. ఓ రాజా భూలోకంలో వున్న వుణ్యక్షే(తాలన్నీ కూడా, కార్తీక (వ్రతస్థుని 
శరీరమందే వుంటాయి. విష్ణాజ్ఞావశవర్తులైన ఇం(దాదులందరూ, రాజును సేవకులు 
కొలిచినట్లుగా, ఈ (వతస్థుడినీ సేవిస్తారు. విష్ణు వతాచరణపరులు ఎక్కడ 
వూజుంపబడు తూంటారో, అక్కడి నుంచి (గ్రహ, భూత పిశాచ గణాలు పలాయన 
మంత్రాన్ని పఠిస్తాయి. యధావిధిగా కార్తీక (వతం చేసే వారి పుణ్యాన్ని చెప్పడం 
చతుర్ముఖుడైన (బ్రహ్మకు కూడా సాథ్యము కాదు. ఈ కార్తీక (తాన్ని విడువకుండా 
ఆచరిం చేవాడు తీరయ్యా[తలు చేయవలసిన అవసరమే లేదు. 

సప్తమోధ్యాయస్సమాప్త = (ఏడవ అధ్యాయము సమాప్తము 
అష్టమాధ్యాయము 

(పజూరంజన శీలా పృధునృపాలా! ఇక ఈ కార్తీక (వతోద్యాపనా విధిని 

సం(గహంగా చెబుతున్నాను ఎను. 
ఉద్యాపనావధి 

విష్ణు (ప్రీతి కోసమూ [వతసాఫల్యత కోసమూ - కార్తీకశుద్ధ చతుర్ధళినాడు 
(వతస్థుడు ఉద్యాపనం చేయాలి. తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు గలది, 
నాలుగు ద్వారాలు కలదీ, పుష్ప వింజామరలచే అలంకరింపబడీనదీ యైన 
శుభ(పదమైన మండవాన్ని ఎర్పురచాలి. నాలుగు ద్వారాల వద్దా - సుళీల, పుణ్యశీల - 
జయ, విజయులనో నలుగురు ద్వారపాలకులను మట్టితో ఎర్బరచి - వారిని 
(పత్యేకంగా పూజించాలి. తులసి మొదట్లో నాలుగు రంగులు గల ముగ్గులతో 
'సర్వతోభదం'” అనో అలంకారాన్ని చేయాలి. దాన్నిపై పంచరత్న సమన్వితము 
-నారికేళల సంయుక్తమూ అయిన కలశమును (ప్రతిష్టించి - శంఖ చక్ర గదా పద్మ ధారీ 
పీతాంబరుడూ, లక్షీ సమేతుడూ అయిన నారాయణుని వూజుంచాలి. ఇం(దాది 
దేవతలను ఆయా మండలాలలో అర్చించాలి. శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున 


ప 





నిదలేచి, త్రయోదశినాడు దేవతలకు దర్శనమిచ్చి, చతుర్హశినాడు పూజనీయుడై 
వుంటాడు కనుకు మానవుడు ఆ రోజున నిర లచిత్తుడై ఉపవాసముండి. విష్టువూజను 
ఎుధివిధానంగా ఆచరించాలి. 

గురువు ఆజ్ఞ (ప్రకారం శ్రీహరిని సువరరూపమందు ఆవాహన చేసి, 
షోడశోప చారాలతోనూ పూజించి, పంచభక్ష్య భోజ్యూలనూ నివోదించాలి. గీతవాద్యాది 
మంగళధ్వనులతో ఆ రాతి నుండి సేవించుచు మరునాడు (పాతణాలకృత్వాలు 
నౌరవోర్చుకొని, నిత్యక్రియలను ఆచరించాలి. పిదప - నిష్కల్ముషాంతరంగుడై 
హోమం చేసి, (బాహ్ముణ సమారాధన చేసి, యధాశక్తి దక్షిణలు ఇవ్వాలి. ఈ విధంగా 
వైకుంఠ చతుర్ధళినాడు ఉపవసించిన వాడూ, విష్ణుపూజ చేసిన వాడూ తప్పుక 
వైకుంఠాన్నో పొందుతున్నాడు. 

'ఓ ([బాహ్మణులారా! మీరు సంతోషించుట చేత నేను విష్ట్ణనుగ్రహమును 
పొందెదను గాక! ఈ (వతాచరణ వలన - గత ఎడు జన్హులలోని నా పాపములు 
నశించును గాక! నా కోరికలు తీరునుగాక గ్యోతవృద్ధి స్థిరమగును గాక” అని 
(బాహ్ముణులను క్షమాపణ కోరాలి. 
వారి చేత “తథాస్తు అని దీవింపబడి - దేవతోద్వాసనలు చెప్పి, బంగారపు 
కొమ్ములతో అలంకరింపబడిన - గోవును గురువు దానమివ్వాలి. అటు తర్వాత - 
సజ్జనులతో కూడిన వాడై భోజనాదులు పూర్తి చేసుకోవాలి. 

పందొమ్మిదవ (బహుళ చవితి రోజు పారాయణము సమాప్తము 


ఇరువదియవరోజు పారాయణము 
నవమాధ్యాయము 
పృధు చశ్రవర్తి అడుగుతున్నాడు: “దేవర్డీ! తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా 
విష్ణుపూజ చేయాలని సెలవిచ్చావు. పైగా తులసిని 'హరి(పియా - విష్ణువల్లభా” వంటి పేరులతో 
సంబోధించావు. శ్రీవారికి అంతటి (పియకరమైన ఆ తులసీ మహాత్మ్యాన్ని వినిపించు. 
నారదుడు చెబుతున్నాడు (దగా ఎను. ఫూర్వమొకానొకసారి, ఇం(దుడు సమస్త 
దేవతాప్పరసమేతుడై శివదర్శనార్థం కైలాసానికి వెళ్లాడు. ఆ సమయానికి శివుడు బేతాళ 
రూపియి వున్నాడు. భీత మహాదంష్టా న్మేత్రాలతో మృత్యు భయంకరంగా వున్న ఆ స్వరూపాన్ని 
శివునిగా గుర్తించలేక “ఈశ్వరుడు ఎక్కడున్నాడు? ఎం చేస్తున్నాడు?" అంటూ ఆయననే 
(పశ్నించసాగాడు ఇంద్రుడు. కాని, ఆ పురుషోత్తముడు జవాబీయని కారణంగా నిన్ను 
శిక్షిస్తున్నాను. ఎవడు రక్షిస్తాడో చూస్తాను? అంటూ తన వజాయుధంతో అతని కంఠసీమపె 
కొటైనాడు. ఆ దెబ్బకు ఆ భీకరాకారుడి కంఠం కమిలి నరనయ్యిందిగాని ఇం(దుడి వజాయుధం 
మాత్రం బూడిదై పోయింది. అంతటితో ఆ భీషణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేం(దుఖి కూడా 
దగ్ధం చేసేలా తోచడంతో, దేవగురువైన బృహస్పతి ఆ బేతాళ స్వరూపం శివుడేనని (గ్రహించి, 
ఇం(దుడి చేత అతనికి (మొక్క్సింది. తానీ విదంగా శాంతి సోత్రం చేశాడు. 
బృహస్పతి కృత బేతాళ శాంతి స్తోతం 
శ్లో // నమో దేవాది దేవాయ త్యూంబకాయ కపర్ధినే 
(తివురఘ్నూాయ శర్వాయ నమోంధ కనిషూజనే // 
శ్లో // విరూపా యాదిరూపాయ (బహ్మరూపాయ శంభవే 
యజ్ఞ విధ్వంసకర్తేవై యజ్ఞానాం ఫలదాయినే // 
శ్లో// కాలాంత కాలకాలాయ కాలభోగి ధరాయచ 
నమో (బహ్మ శిరోహం(తే (బహ్ముణ్యాయ నమో నమః // 
బృహస్పతి ఈ విదంగా (ప్రార్థించడంతో శాంతించిన శివుడు - (త్రిలోక నాశకమైన తన 
(తిన్తేత్రాగ ని ఉపసంహరిం చేందుకు నిశ్ళ యించి - 'బృహస్పతీ! నా కోపం నుంచి ఇం(దుణ్న 
(బతికిం చినందుకుగాను ఇక నుంచి నువ్వు జీవ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు. నీ స్తోతం 
నన్ను ముగ్గుణ్ని చేసింది. ఎదైనా వరం కోరుకో” అన్నాడు. 
ఆ మాట మీద బృహస్పతి - “హే శివా! నీకు నిజంగా సంతోషము కలిగితే మళీ అడుగుతున్నాను 
- (ిదివేశున త్రిలోకాలనూ కూడా నీ మూడో కంట్‌ మంట నుంచి రక్షించు. నీ ఫాలాగ్న 
జ్వాలలను శాంతింపజెయ్యి. ఇదే నా కోరికో అన్నాడు. 
సంతసింబిన సాంబశివుడు - 'వాచస్పతీ! నా మూడో కంటి నుండి వెలువరించిన అగి వెనకి 
తీసుకోదగినది కాదని తెలుసుకో. అయినా నీ (పార్ణనను మన్నించి, అగ్ని లోకదహనం 


చేయకుండా వుండేందుకుగాను సముదంలోనికి చిమ్మేస్తున్నాను' అని చెప్పాడు. చెప్పినట్లే 
చేశాడు శివుడు. ఆ అగ్ని గంగా సాగర సంగమానబడి - బాలక రూపాన్ని ధరించింది. 
ఫుడుతూనే ఎడ్చింది, ఆ వడువు ధ్వనికి స్వర్గాది సత్వలోక పర్యంతం చెవుడు పొందింది. ఆ 
రోదన వినిన (బ్రహ్మ పరుగు పరుగున సముద్రుడి వధ్రకు వచ్చి - “ఈ అద్భుత శిశువు ఎవరి 
పుతుడ'ని అడిగాడు. అందుకు సముదుడాయనకు నమస్కరించి - గంగా సంగమంలో 
జన్మించాడు గనక ఇతను నా కుమారుడే. దయ చేసి వీనికి జాత కర్మాది సంస్కారాలను 
చేయుమని కోరాడు. ఈ మాటలు జరిగో లోపలే ఆ కురాడు (బ్రహ్మ గఢ్గాన్ని పట్టుకొని 
ఊగులాడసాగాడు. వాడి పట్టు నుంచి తన గెడ్డం వదిలించుకొనేందుకు ([బహ్మకు కళ్లనీళ్ల 
పర్వంతమైంది. అందువల్ల విధాత ఓ సముదుడా నా కళ్ల నుంచి రాలి చిందిన నీటిని ధరించిన 
కారణంగా వీడు జలంధరుడనే పేర విఖ్యాతుడవుతాడు. సకల విద్యావేత్త, వీరుడూ అయి శివునిచే 
తప్పు ఇతరులకు వధిం చరాని వాడవుతాడు' అని దీవించి పట్టాభిషిక్తుఖి చేశాడు. ఆ జలంధరుడికి, 
కాలనేమి కూతురైన బృందనిచ్చి పెళ్లి చేశారు. రూపు వయో, బలవిలాసుడైన జలంధరుడు 
బృందను భార్యగా (గ్రహించి, దానవాచార్యుడయిన శుక్రుని సాహాయ్యంతో సముద్రము నుండి 
భూమిని ఆ(కమించి సధంలా పాలిం చసాగాడు. 
నవమాధ్యాయస్పు మాప్తః 
దళశమాధ్యాయము 
నారదడు చెబుతున్నాడు: వఫూర్వం దైవోపహతమై పాతాళలాది లోకాలలో దాగిన దానవ 

బలమంతా ఇప్పుడు జలంధరుజ్ఞు ఆ(శయించి నిర్భయంగా సంచరించనాగింది. ఆ జలంధరుడు 
ఒకనాడు శిరోవిహీనుడైన రాహువుని చూసి - వీడికి తల లేదేమిటి?'అని (పశ్నించిన మీదట 
శుక్రుడు, గతంలో జరిగిన క్షీరసాగర మధనం అమృతపు పంపకం. ఆ సందర్బంగా విష్ణువతని 
తల తెగవేయడం - ఇత్యాదిగా గల ఇతిహానమంతా చెప్పాడు. అంతా విన్న సముద తనయుడైన 
జలంధరుడు - 

మండిపడ్డాడు. తన తండ్రియెన సముదుని మధించడం పట్టీ చాలా మధనపథాడు. ఘస్మరుడనే 
వాణ్ణి - దేవతల దగ్గరకి రాయబారిగా పంపాడు. వాడు - ఇంద్రుడి వద్ధకు వెళ్ళి 'నేను రాక్షస 
(ప్రభువైన జులంధరుడి దూతను. ఆయన పంపిన శ్రీముఖాన్ని విను - ఇంద్రా! నా తండ్రియైన 
సముదుని పర్వతంతో మధించి అపహరించిన రత్నాలను అన్నింటినీ వెంటనే నాకు అప్పగించు." 

అది విన్న అమరేం[దుడు - ఓ రాక్షసదూతా! గతంలో నాకు భయపడిన లోక 

కంటకాలయిన పర్వతాలనీ, నా శ్యతువులయిన రాక్షసుల్నీ ఆ సముదుడు తన గర్పంలో 
దాచుకున్నాడు. అందువల్లనే సము[దమధనం చేయాల్సి వచ్చింది. ఇప్పటి మీ తోహోలోగోనే 
గతంలో శంఖుడనే సముదనందనుడు కూడా అహంకరించి (పవర్ణింబి నా తమ్ము డైన ఉ పేం(దుని 
చేత వధిం చబడ్రాడు. కాబట్టి సముద్ర మధన కారణాన్నీ దైవతగణ తిరస్కృతికి లభించబోయే 


ఫలితాన్నీ కూడా మీ నాయకుడికి విన్నవిం చుకో... "అని చెప్పాడు. 

ఘస్మరుడు జలంధరుడి దగ్గరకు వెళ్ళి మఘవుడు చెప్పిన మాటలను వినిపించాడు. 
మండిపథ్ర జలంధరుడు - మరుక్షణమే స్వర్గం నె సమరం ప్రకటించాడు. శుంభ-నిశుంభాది 
మైన్యాధిపతులతో సహో దేవతల్నపై దండెత్తాడు. ఉభయ మైన్వాలవారూ ముసల వరిఘు - 
బాణగదాద్యాయుధాలతో పరస్పరం (పహరించుకున్నారు. రధ, గజు తురగాదిక శవాలతోనూ, 
రక్త(ప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది. రాక్షసగురువైన శుక్రుడు మరణించిన 
రాక్షసులందర్నీ మృత సంజీవనీ విద్యతో (బతికిస్తూండగా - దేవ గురువైన బృహస్పతి 
అచేతనాలైన దేవ గణాలను, (దోణగిరి మీది దివ్వ్యౌషధాలతో వైతన్వవంతం చేయసాగాడు. ఇది 
(గ్రహించిన శుకుడు జలంధరుడికి చెప్పి ఆ (దోణగిరిని సముద్రములో పార వేయించాడు. 
ఎప్పుడయితే (దోణపర్వతం అదృశ్యమయిందో - అప్పుడు బృహస్పతి దేవతలను చూచి, ఓ 
దేవతలారా! ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు గాబట్టి మనకు జయింప శక్యం కాకుండా 
వున్నాడు. అందువల్ల (పస్తుతానికి ఎవరిదారిన వాళ్లు పారిపోండి” అని హెచ్చరించాడు. అది 
వినగానే భయాత్తులెన దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరుపర్వత 
గుహంతరాళాలను ఆ(శయించారు. అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు - ఇం(దపదవిలో 
తాను పట్టాభిషిక్తుడై శుంభ నిశుంభాదులను తన (ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన 
దేవతలను బందీలను చేయడం కోసం - కొంత సెన్యంతో ఆ మేరు పర్వతాన్ని సమీపించాడు. 

తొమ్మిదీ, పదీ అధ్యాయములు 
ఇరువదియవ (బహుళ పంచమి) రోజు పారాయణము సమాప్తము 


ఇరువది ఒకటవ రోజు పారాయణము 
బకాదశాధ్యాయము 
మారు మూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్రీడింప వస్తూన్న 
జలంధరునికి భయపడిన వారై దేవతలంతా విష్ణు స్తోతం చేయసాగారు. 
సర్వదేవతా కృత విష్టుస్తోతం 
శో / నమో మత్స్య కూర్చాది నానా స్వరూపాయ 
సదాభక్త కార్యద్యతా యార్తి హం/తే 
విధ్యాతాధి సర్లస్థితి ధ్వంసకర్తే 
గదాశంఖ పద్మాది హస్తాయతేస్తు 
విధా(తాధి సర్గస్థితి ధ్వంసకర్తే 
గదాశంఖ పద్మాది హస్తాయతేస్తు // 
రమావల్లభా యాసురాణాం నిహం(తే 
భుజంగారి యానాయ పీతాంబరాయ 
మఖాది (క్రియాపాక కర్తే వికర్తేం 
శరణ్యాయ తస్మై నతాస్ఫ్స్యోవతాస్ఫః 
నమో దైత్య సంతాపి తామర్హుదుఃఖా 
చల ధ్వాంసదంభోళయ విష్ణ వేతే 
భుజం గోళ తలే శయా నాయార్శ చం(ద 
ద్వొనోతాయ తస్మై నతాస్పోో నతాస్పః 
నారదోవాచ: 
సంకష్ట నాశనం స్తోత మెతద్యస్తు స లేన్నరః 
సకదాచిన్న సంకష్టః పీడ్యతే కృపయా హరేః // 
మత్స్యకూర్మాది అవతారములు ధరించిన వాడవునూ - సదా భక్తుల 
కార్యములు చేయుట యందు సంసిధుడగువాడవును - దుఃఖములను నశింప చేయు 
వాడవును - (బహ్మోదులను సృష్టించి పెంచి లయింప చోయువాడును - గద, శంఖం, 
పద్భం, కత్తి ఆదిగా గల ఆయుధములను ధరించిన వాడవను అగు నీకు 
నమస్కారమగు గాక (1) లక్ష్మీపతి, రాక్షసారాతి, గరుడవాహనుడు, పట్టుబట్టలు, 
ధరించిన వాడవును, యజ్ఞాదులకు కర్ణ, (క్రియారహితుడు, సర్వరక్షకుడవూనగు నీకు 





నమస్కారమగును గాక (2 రాక్షసులచే పీడించబడిన దేవతల దుఃఖమనే కొండను 
నశింప జేయుటలో వ(జాయుధము వంటి వాడవును, శేషశయనుడవును, 
సూర్యచం(దులనో నోతములుగా గలవాడవును, ఆగు ఓ విష్ణూ! నీకు నమస్కారము. 
పునః నమస్కారము. (3 ఇలా దేవతల చేత రచింపబడినదీ, సమస్త కష్టాలనూ 
సమయింపచేసేదీ అయిన ఈ స్తోతాన్ని ఏ మానవుడైతే పఠిస్తుంటాడో - వాని 
ఆపదలన్నీ ఆ శ్రీహరి దయ వలన తొలగిపోతాయి ' అని, పృధువుకు చెప్పి, 
నారదుడు మరలా పురాణ (పవచనానికి ఉప(కమించాడు. 

ఈ దేవతల స్తోతపాఠాలు ఆ చక్రపాణి చెవినబడ్డాయి. దేవతల కష్టానికి 
బింతిసూనే, దానవులపె కోపం గలవాడై చయ్యన తన శయ్య వీడి, గరుడ 
వాహనము.పె కదులుతూ - “లక్ష్మీ! నీ తమ్ము డైన జలంధరునికీ - దేవగణాలకీ 
యుద్ధం జరుగుతున్నది. దేవతలు నన్నా(శయించారు. నోను వెడుతున్నాను అని 
చెప్పాడు. అందుకా ఇందిరాదేవి రవంత చలించినదై - 'నాథా! నేను నీకు 
(పియురాలనై వుండగా నువ్వు నా తమ్ముని వధించడం ఎలా జరుగుతుంది? అని 
(పశ్నించింది. ఆ మాటకు మాధవుడు నవ్వి - 'నిజమే దేవీ! నాకు నీ మీదున్న (పేమ 
చేతా, (బహు నుండి అతను పొందిన వరాల చేతా, శివాంశ సంజాతుడు కావడం చేత 
కూడా జలంధరుడు నేను చంపదగినవాడు కాడు అని మూత్రం చెప్పి, సర్వాయుధ 
సమీకృతుడై, గరుడ వాహనారూఢుడై, అతి త్వరితంగా యుద్ధభూమిని చేరాడు. 
మహాబలియైన గరుడుని రెక్కల విసురులకు పుట్టిన గాలి వలన రాక్షస సేనలు 
మేఘశకలాల వలె చెల్లా చెదరె నోల రాలిపోసాగాయి. అది గుర్తించిన జలంధరుడు 
ఆ(గహంతో ఆకాశానికి బాణాలతో జలంధరుని యొక్క. జెండానీ, రథచ(క్రాలనీ 
ధనుస్సునీ చూర్ణం చేసేశాడు. అనంతరం అతని గుండెల్నపె ఒక గొప్ప బాణాన్ని 
గాఢడనోసాడు. ఆ బాధామయ (క్రోధంతో జలంధరుడు గదాధరుడై - ముందుగా 
గరుడుడి తలపె మోదడంతో, గరుత్మంతుడు భూమికి వాలాడు. తక్షణమే విష్ణువు 
అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికి వేశాడు. అలిగిన అసు రేందుడు - 

ఉ పేం(దుడీ ఉదరాన్ని పిడికిట పొడిచాడు. అక్కడితో జలధిశాయికీ, జలంధరుడికీ 


బాహుయుద్ధం ఆరంభముంది. ఆ భుజాసాలనలకూ, ముష్టిఘాతాలకూ, జూనువుల 
తాకిల్లకీ భూమి మొత్తం ధ్యనిమయమై పోసాగింది. భయావహమైన ఆ మనోహర 
కలహంలో - జలంధరుని బలపరాక్రమాలకు సంతుష్టుడైన సంకర్ధణుడు 





'నీ పరాక్రమం నన్ను ముగ్గుని చేసింది. ఎదైనా వరం కోరుకో” అన్నాడు. విష్ణువు 
అలా అనగానో జలంధరుడు చేతులు జోడించి “బావా! రమా రమణా! నీవు నా 
యందు నిజంగా (ప్రసన్నుడవో అయితే - నా అక్కగ్నారైన లక్ష్మీ దేవితోనూ - నీ సమస్త 
వైష్ణవ గణాలతో సహా తక్షణమే వచ్చి నా ఇంట కొలువుండిపొ'మ్ముని కోరాడు. 
తానిచ్చిన మూట (ప్రకారం తార్‌క్ష్యవాహనుడూ తక్షణమే దానవ మందిరానికి తరలి 
వెళ్లాడు. 
సమస్త దైవస్థానాలలోనూ రాక్షసులను (పతిష్టించాడు జలంధరుడు. దోవ, సిద్ధ, 

గంధర్వాదులందరి వద్దా వున్న రత్న సముదాయాన్నంతలటినీ 
స్వాధీనపరుచుకున్నాడు. వాళ్లనందరినీ తన పట్టణంలో పడీ వుండేటట్టుగా చేసుకుని, 
తాను (తిలోక (ప్రభుత్వాన్ని నెరపసాగేడు. ఓ పృథు చక్రవర్తీ! ఆ విధంగా జలంధరుడు 
లక్షీ శ్రనారాయణులను తన ఇంట కొలువుంచుకుని, భూలోకమంతటినీ 
ఎకచ్చ(తాధిపత్యంగా విలుతుండగా, విష్ణు సేవా నిమిత్తంగానో (నారదుడు) ఒకసారి ఆ 
పతతదిటలి ఇంటికి వెళ్లాను. 

బకాదశాధ్యాయ స్పమా 


het 








ద్వాదశాధ్యాయము 
తున్నాడు: పృథురాజూ/ అలా తన గృహానికి వచ్చిన నను | 
జలంధరుడు ఎంతో చక్కటి భక్తి ప్రత్తులతో పంత సత్కరించి, అనంతరం - 
'మునిరాజా! ఎక్కడ నుంచి ఇలా వచ్చేశావు? ఏ ఏ లోకాలు సందర్శించావు? నువ్వు 
వచ్చిన పనోమిటో చెబితే దానిని తప్పక నౌెరవోర్చుతా 'నన్నాడు. అప్పుడు నోనిలా 





అన్నాను, 

'జలంధరా! యోజన పరిమాణమూ, పొడవూ గలదీ - అనోకానోక కల్పవృక్షాలూ, 
కామధేనువులూ గలదీ - చింతామణుల చే (పకాశవంతమయినదీ అయిన కైలాస 
శిఖరం పె - పార్వతీ సమేతుడయిన పశువతిని సందర్శించాను. ఆ వైభవాలకు 
దిగ్భాంతులనయిన నేను - అంతటి సంపద కలవారు మరెవరయినా ఉంటారా అని 
ఆలోచించగా (తెలోక చ(కవర్సివయిన నువ్వు సురించావు. నీ సిరినంపదలను కూడా 
చూచి - నువ్వు గొప్పువాడవో, ఆ శివుడు గొప వాడో తేల్చుకోవాలని ఇలా వచ్చాను. 
అన్ని విషయాల్లోనూ విరిద్ధరూ దీటుగానో వున్నారు గాని - ఒక్క. స్తీ) రత్నపుటాధిక్యత 


వల్ల, నీ కన్నా ఆ శివుడే ఉత్కృష్టవైభవో పేతుడుగా కనిపిస్తూన్నాడు. నీ ఇంట్లో 
అప్సురలు, నాగకన్యలు మొదలైన దోవకాంతలెందరయినా వుందురు గాక - వాళ్లంతా 
వీకమైనా సరే ఆ విణాంకధారికి (పాణాంకస్థితయైన పార్వతీదేవి ముందు ఎందుకూ 
కొరగారు. కల్యాణాతూర్చర్వం వీతరాగుడయిన విషమాంబకుడు సైతం ఎ విద్యుల్లతా 
సౌందర్వమనో అరణ్యంలో (భామితుడై చేస వలే కొట్టుమిట్టాడో - అటువంటి ఆ 
అ(దినందనకు యికయే చానా యీడు కాలేదు. నిత్యమూ ఏ పార్వతీదేవినే 
పరిశీలిస్తూ - ఆమె అందానికి సాటి తేవాలనే నిశ్చయంతో (బహ్మ దేవుడు 
అప్పరాగణాన్ని సృష్టించాడో - ఆ అప్సరసలు అందరూ ఎకమైనా సరే ఆ అమ్మవారి 
అందం ముందు దిగదుడపేనని తెలుసుకో. నీకెన్ని సంపదలున్నప్పుటికీ కూడా అటు 
వంటి సాధ్వీమణి లేకపోవడం వలన వఐశ్వర్యవంతులలో నువ్వు శివునికి తర్వాత 
వానివేగాని, (పథముడివి మాత్రం కావు." 

ఉపర్వుక్త విధంగా, జలంధరునితో ఉటంకించి, నా దారిన నోను వచ్చేశాను. 
అనంతరం, పార్వతీ సౌందర్య (పలోభుడై, జలంధరుడు మన్మధ జ్యూరగ్రస్తు 
డయ్యాడు. కాముకులకి యుక్తాయుక్త విచక్షణలుండవు కదా! అందువల్ల విష్టుమాయా 
మోహితుడయిన ఆ జలంధరుడు సింహికానందనుడయిన 'రాహు'వనేో వాణ్ణి 
చం(దశేఖరుని దగ్గరగా దూతగా పంపించాడు. శుక్టపక్షపు చంద్రునిలా తెల్లగా 
మెరిసిపోతూండే కైలాస పర్వతాలన్నీ, తన యొక్క, కారు నలుపు దేహకాంతులు సోకి 
నల్లబడుతూండగా -రాహువు కైలాసాన్ని చేరి, తన రాకను నందీశ్వరుని ద్వారా 
నటరాజుకు కబురు పెట్టాడు. “ఏం పని మీద వచ్చావు? అన్నట్లు కనుబొమ్మల 
కదలికతోనో (ప్రశ్నించాడు శివుడు. రాహువు చెప్పసాగాడు - 
“ఓ కెలాసావాసా! ఆకాశంలోని దేవతల చేతా, పాతాళంలోని ఫణుల చేత కూడ 
సేవింపబడుతున్నవాడూ - ముల్లోకాలకూ ఎకైక నాయకుడూ ఐన మా రాజు 
జలంధరుడిలా ఆజ్ఞాపించాడు. హే వృషధ్వజూ+ వల్లకాటిలో నివ సిం చేవాడిన, 
ఎముకల పోగులను ధరిం చేవాడీవీ, దిగంబరివీ అయిన నీకు - హిమవంతుడి 
కూతురూ, అతిలోక సౌందర్వవతీ అయిన పార్వతి భార్యగా పనికిరాదు. ప్రపంచంలోని 
అన్ని రకాల రత్నాలకూ నేను రాజునై వున్నాను. కాబట్టి, స్తం రత్నమైన ఆ వొర్వతిని 
కూడా నాకు సమర్పించు. ఆమెకు భర్హనయ్యేందుకు నోనో అర్హుడిని గాని, నువ్వే 
మా(తమూ - తగవు." 


మ uu ద ల క క | 


క్రీరిముఖోపాఖ్యానము 
రాహువలా చెబుతూండగానో - ఈశ్వరుడి కనుబొమల వలన రౌదాకారుడైన 
పురుషుడు వేగవంతమైన పిడుగుతో సమానమైన ధ్వని కలవాడు ఆవిర్భవించాడు. 
పుడుతూనే ఆ వారుషమూర్తి రాహువు మీదకు లంఘించబోగా - రాహువు భయపడి 
పారిపోబోయాడు. కాని, ఆ రౌ[ధమూర్తి అనతిదూరంలోనో రాహువును పట్టుకుని 
(మింగివేయబోయాడు. అయినప్పటికీ - రాహువు దూత అయిన కారణంగా 
వధించడం తగదని ర్యుదుడు వారించడంతో, ఆ పౌరుషమూర్తి తన (ప్రయత్నాన్ని 
విరమించుకున్న వాడై, శివాభిముఖుడై - “హీ జగన్నాథా! నాకసలే ఆకలి - 
దప్పికలెక్కువ. వీనిని తినవద్రంటున్నావు గనుక నాకు తగిన ఆహారపానీయాలేమిటో 
ఆనతినిమ్మ ని కోరాడు. హరుడతనిని చూచి - నీ మాంసాన్నో నువ్వు ఆరగించు" 
అన్నాడు. శివాజ్ఞబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సును తప్పు తక్కిన 
అన్నిభాగాల మాంసాన్నీ తిని వేశాడు. శిఠస్సాకబో మిగిలిన ఆ మహాపురుషునివట్ల 
కృపాళుడయిన కం లేకాలుడు - 'నీ ఈ భయంకరకృత్యానికి సంతుష్టుడనైనాను. ఇక 
నుంచీ నువ్వు కీర్తిముఖ సంజ్ఞతో విరాజుల్లు'మని ఆశీర్వదించాడు. ఓ పృథురాజా! 
తదాదిగా ఆ శిరోవ శేషుడు శివద్వారాన కీర్డిముఖుడై (ప్రకాశిస్తున్నాడు. అంతే కాదు. 
'ఇక్షపె, ముందు నిన్ను పూజించకుండా నన్ను అర్చించిన వారి పూజలన్నీ వృధా 
అవుతాయి. గనుక నన్ను అర్చిందలచిన వారు ముందుగా కీర్డిముఖుని పూజించి 
తీరాలి” అని ఈశ్వరుడు శాసించాడు కూడా. అలా కీర్ణిముఖ(గస్తుడు కాబోయిన 
రాహువును శివుడు బర్భర స్థలమందు విముక్తుడిని చేయడం వలన తదాదిగా 
రాహువు బర్భర నామధేయంతో (ప్రసిద్ధి చెందాడు. ఆ మీదట రాహువు తనకది 
వునర్హన్మగా భావించి భయవిముక్తుడై జలంధరుని దగ్గరకు వాళ్ళి జరిగిందంతా 
పొల్టుపోకుండా చెప్పాడు. 
పదకొండు, పన్నాండు అధ్యాయములు 
ఇరువది యొకటీవ (బహుళ షష్టి నాట్‌ పారాయణము సమాప్తము 


ఇరువది రెండవ రోజు పారాయణము 
(తయోదశాధ్యాయము 

నారద ఉవాచ: ఓ పృథురాజా! రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే, [కోధ్యోదిక్తుడయిన 
జలంధరుడు శివుని మీద రణభేరీ వేయించాడు. కోట్లాది సేనలతో - కైలాసం వాపుకు దండు 
కదిలాడు. ఆ సందర్భంగా - జలంధరునికి అగ్రభాగాన వున్న శుకుడు రాహువు చేత 
చూడబడ్ధాడు. తత  లితంగా జలంధరుడి కిరీటం నేలకి పడింది. రాక్షస సేవా విమానాలతో 
(కక? రిసిన తకం - వర్థాకాలపు మేఘావృతమైన ఆకాశం వలె కనిపించసాగింది. ఈ 
రణోద్యోగాన్నారిగిన దేవతలు ఇం(దుణ్ని ముందర వుంచుకుని రహస్య మార్గాన శివుడి సన్నిధికి 
వెళ్లి - యుద్ధవార్హల్ని విన్నవించారు. ఓ దేవాదిదేవా! ఇన్నినాళ్లుగా వాని వల్ల మేము పడుతున్న 
ఇక్కల్లన్న నీకు తెలియును. ఈ వేళ వాడు నీ మీదకే దండెత్తి వస్తున్నాడు. సర్వలోక కల్యాణార్థం 
వానిని జయించు తండీ! అని (పౌర్థించారు. వెనువెంటనే విరూపాక్షుడు విష్ణువును స్మరించాడు - 
విష్టువు వచ్చాడు. అప్పుడు శివుడాయనను చూచి “కేశవా! గత జగడంలోనో ఆ జలంధరుడిని 
జమునిపాలు చేయకపోయావా? మైపెచ్చు వైకుంఠాన్ని కూడా వదిలి వాడింట కాపురముండట 
మేమిటి?” అని ప్రశ్నించాడు. అందుకు జవాబుగా విష్ణువు పరమేశ్వరా! ఆ జలంధరుడు నీ అంశ 
వలన పుట్టడం చేతా, లక్ష్మికి సోదరుడు కావడం చేతా - యుద్ధంలో నా చేత వధింపబడలేదు. 
కాబట్టి నువ్వే వానిని జయించు. అని చెప్పాడు. అందు మీదట శివుడు - “ఓ దేవతలారా! 
వాడు మహాపరాక్రమవంతుడు. ఈ శస్తాంస్తాలవల్లగాని, నా చేతగాని మరణించేవాడు గాదు. 
కాబట్టి, మీరందరూ కూడా ఈ అస్త్రశస్త్రాలలో మీ మీ తేజస్సులను సయితం (పకాశింప 
చేయాలి” అని ఆజ్ఞాపించటంతో, విష్వాది దేవతలందరూ తమ తమ తేజస్సులను 
బయల్పరిచారు. గుట్టగా ఎర్పడిన ఆ తేజస్సులో శివుడు తన తేజూన్ని కలిపి - మహోత్తమమూ, 
భీషణజ్యూలాస్యము వేగసంపన్నమూ, అత్యంత భయంకరమూ అయిన సుదర్శన మనే చక్రాన్ని 
ఎనర్ని ంచాడు. 
అప్పుటికే - ఒక కోటి ఏనుగులు, ఒక కోటి గురాలు, ఒక కోటి కాల్పలగముతో కైలాసభూములకు 
చేరిన జలంధరుని దేవతలూ (పమధగణాలూ ఒక్కుమ్మడిగా ఎదుర్కొన్నాయి. నందీశ్వర, 
విఘ్నేశ్వర, సుబహ్మ శోశరాదులు కూడా తమ తమ గణాలతో సహా - జలంధరునిని 
మార్శొ న్నారు. రండు తెగల మధ్యనా భయంకరమయిన సంకుల సమరం కొనసాగింది. 
ఇరుపక్షాల నుంచీ వచ్చే వీర రస (పేరకాలయిన భేరీ మృదంగ శంఖాది ధ్వానులతోనూ, రథనేమి 
ధ్యనులతోనూ, గజ ఘీంకారాలతోనూ - భూమి విపరీతమైన ధ్వనులతో (పకంపించసాగింది. 
పరస్పర (పయోజితాలైన - శూల, పట్టొస, తోమర, బాణ శక్తి గదాద్యాయుధ భరితమైన ఆకాశం 
- వగలే చుక్కలు పొడిచినట్లుగా వుంది. యుద్ధభూమిలో నేలకూలిన రధగజాదుల కళేబరాలు 
రెక్కలు తెగిన పర్వతాలు గుట్టలు పడినట్టుగా వున్నాయి. ఆ మహాహవంలో 


(పమధబాణోపహతులైన దైత్యుల్ని శుకుడు మృత సంజీవనీ విద్యతో ఫునర్జీవింప చేయసాగాడు. 
ఈ సంగతి ఈశ్వరుని చెవిన పడింది. తక్షణమే ఆయన ముఖం మంచి కృత్య అనే 
మహాశక్తిని ఆవిర్భవించింది. అది, అత్యంత భయంకరమైన తాలు జంఘోదర వక్త స్తనాలతో 
మహావృక్షాలను సెతం కూలగొడుతూ రణస్థలిని చేరింది. 
శ్లో! సా యుద్ధభూమి మాసాద్య భక్షయంతీ మహాసురాన్‌ 
భాధవం స్వభ గేధృత్వా జగా మాంతర్లితా నభః // 
రావడం రావడమే పేరు మోసిన రాక్షసులెందరినో తినేసింది. ఆ వూపు ఊపు శుకుజ్ని 
సమీపించి అతనిని తన యోనిలో చేరు కుని అంతర్జానమై పోయింది. మరణించిన వాళ్లను మళ్లా 
(బతికించే శుక్రుడు లేకపోవడం వలన - (ప్రమధథగణాల విజృంభణకు రాక్షస సేన మొత్తం తుఫాను 
గాలికి చౌదిరిపోయే మబ్బు తునకలవలె చెల్లా చెదరయి పోసాగింది. అందుకు కినిసిన 
శుంభనిశుంభ కాలనేమ్యాది సేనానాయకులు అగణ శరపరంపరతో శివగణాలను 
నిరోధింపసా గేరు. చక్కటి పంట మీద మిడుతల దండులాగా - తమ మీద పడే రాక్షస బాణాలకు 
రక్తసిక్త దేహులై, అప్పుడే పూసిన మోదుగ చెట్ల వలె తయారయిన శివ సేనలన్నీ తిరుగుముఖం 
పట్టొ పారిపోసాగాయి. అది గమనించిన - నందీశ్వర, విఘ్నేశ్వర, సుబహ్మ శ్వోశ్వూరులు 
ఆ(గహావోశులై - రాక్షస సేనల మీదకు విజృంభించారు. 
(తయోదశోధ్యాయ సృమాప్తః (పదమూడవ అధ్యాయము సమాప్తము) 


చతురశాధ్యాయము 

నందీశ్వరుడు కాలనేమితోనూ, విఘ్నేశ్వరుడు శుంభుడితోనూ, కుమారస్వామి 
నిశుంభుడితోనూ ద్వంద్వ యుధ్రాలకి తలపడ్డారు. నిశుంభుడి బాణఘాతానికి సుబ్రహ్మణ్య 
(కుమారు స్వామి వాహనమైన నెమలి మూర్చపోయింది. నందీశ్వరుడు తన బాణ పరంపరతో 
కాలనేమి యొక్క గురాలనూ జండానూ, ధనుస్సునూ, సారథినీ నాశనం చేసేశాడు. అందుకు 
కోపించిన శుంభుడు విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుకని బాణంతో బాధించాడు. అది కదలలేని 
పరిస్థితి బర్చడటంతో, వినాయకుడు గండ్రగొఢలిని ధరించి - కాలినడకను శుంభుని చేరి వాని 
వక్త సలాన్నీ గాడనేశాడు. వాడు భూమి పె పడిపోయాడు. అది గమనించిన కాలనేమి - 
నిశుంభులు ఇధ్రరూ ఒకేసారిగా గణపతితో కలియబడథ్థారు. దీనిని గురించి వారి మధ్యకు 
రంగప్రవేశం చేశాడు వీరభ్యదుడు. వినాయకునికి సహాయార్లమై వీరభ్యదుడు కదలగానే 
కూశ్తాండ-భైర -బేతాళ- పిశాచ-యోగినీ గణాలన్నియు ఆయననున అనుసరించాయి. 
గణసహితుడైన వీరభ్యదుని విజృంభణతో రాక్షసగణాలు హాహాకారాలు చేశాయి. అంతలోనే 
మూర్చ దేరిన నందీశ్వర, కుమారస్వాములిద్ధరూ పునః యుద్ధంలో (ప్రవేశించారు. వాళ్లందరి 
విజృంభణ తోనూ విగిపోతూన్న తన బలాన్ని చూసిన జలంధరుడు అతి” అనే పతాకం గల 


రథంపై వచ్చి ఈ సమస్త గణాలనూ ఎదుర్కొన్నాడు. జలంధరుడి బాణాలతో భూమ్యాకాశాల 
మధ్య (ప్రాంత మంతా నిండిపోయింది. అయిదు బాణాలతో విఘే క ంరుడినీ, తొమ్మిది బాణాలతో 
నందీశ్వరుడినీ, ఇరవై బాణాలతో వీరభద్రుడిని కొట్టి మూర్చ పోగొట్ట్‌ భీషణమైన సింహగర్టన 
చేశాడు. వాడీ గర్ధనతో ముందుగా స్పృహలోనికి వచ్చిన వీరభదుడు, వడు బాణాలతో 
జలంధరుడి గు[రాలనీ, పతాకాన్నీ గొడుగునూ నరికేసాడు. మరో మూడు బాణాలు అతని 
గుండెలలో గుచ్చుకునేలా నాటాడు. దానితో మండిపడిన జలంధరుడు “పరిఘి అనే ఆయుధంతో 
వీరభద్రుని ఎదుర్కొన్నాడు. అద్భుతమైన యుద్ధం చేశారు వాళ్లు. అనంతరం జలంధరుడు 
నీరభ్యదుడి తల్వె పరిఘను (పయోగించడంతో - వీరభదుడు స్పృహ తప్పి పడిపోయెను. 
చివరికి దేవతల ప్రార్థనల మీద శివుడు జలంధరుడితో యుద్ధానికి ఉపక్రమించాడు. అతడిని 
యుధ్ధంలో జయించడం శివుని శక్యం కాలేదు. జలంధరుడు హతుడు కాకపోవడానికి అతని 
భార్య బృంద వాతివత్యం కారణమని విష్టుమూర్ధి (గ్రహించాడు. ఆమె ముందు విషఘ్టు మాయను 
(పయోగించడానికి బయలుదేరాడు. అక్కడ బృంద ఒక మునీశ్వరుని వద్ధకు వెళ్ళి తన భర 
యోగక్షేమాల గురించి అడిగింది. 
పదమూడు, పదునాలుగు అధ్యాయములు 
ఇరువది రెండవ (బహుళ సప్తమి రోజు పారాయణము సమాప్తము 


ఇరువది మూడవ రోజు పారాయణము 
పంచదశాధ్యాయము 

తూ అప్పుడా ముని - కరుణాకరమైన దృష్టులను (ప్రసరిస్తూ ఆ బుషి ఆకాశం వంక 
చూశాడు. వౌంటనో ఇద్దరు వానరులు వచ్చారు. ముని వారికి కనుబొమలతోనే కర్ణవ్యాన్ని 
ఆజ్ఞాపించాడు. ఆ రెండు కోతులూ మళ్లా ఆకాశానికి ఎగిరి - అతి స్వల్ప కాలంలోనే - తెగ 
వేయబడిన జలంధరుడి చేతులనూ, మొండెమునూ, తలనూ తెచ్చి - వారి ముందుంచాయి. తన 
భర్థ ఖండితావయవాలను చూసి బృంద ఘోల్లుమని ఎడ్చింది. అక్కడే వున్న బుషి 
ఎొదాల్నపె పడి - తన భర్తను (బతికించవలసిందిగా (వారించింది. అందుకా ముని నవ్వుతూ 
'శివోపహతులైన వాళ్లని (బతికించడం ఎవ్వరికీ సాధ్యం కాదు, అయినా నాకు నీ పట్టీ వర్పడిన 
అవ్యాజమైన కరుణ వలన తప్పక (బతికిస్తాను? అంటూనే అంతర్లితుడయ్యాడు. అతనలా 
మాయమైందే తడవుగా జలంధరుడి అవయవాలన్నీ అతుక్కుని, అతడు సజీవుడయ్యాడు. 
ఖిన్నురాలై వున్న బృందను కౌగిలించుకుని, ఆమె ముఖాన్ని పదే పదే ముధ్రాడాడు. 
పునర్జివితుడైన భర్ధపట్టీ అనురాగంతో బృంద పులకరించి పోయింది. వారిధరూ ఆ వనంలోనే 
వివిధ రకాలుగా సురత (క్రీడలలో మునిగిపోయారు. మరణించిన మనోహరుడు మరలా (బతికి 
వచ్చాడనో ఆనందంలో - బృంద - వెంటనే గుర్తు పట్టలేక పోయినా - ఒకానొక సురత 
సుఖానంతరం ఆమె అతనిని విష్ణువుగా గురించి వేసింది. మగని వేషంలో వచ్చి తన 
వాతివత్యాన్ని మంటగలిపిన ఆ మాధవున్నిపై విపరీతంగా ఆ(గ్రహించింది. ఓ విపుమూర్తీ! పర 
స్త్రీగామివై చరించిన నీ (పప్రవర్ధన నిందింపబడును గాక! నీ మాయతో ఇతః పూర్వం కల్పించిన 
వానరులిధరూ రాక్షనులై జన్మించి నీ భార్యనే హరించెదరుగాక! నువు 9 భార్యా వియోగ 
దుఃఖితుడవై, నీ శిష్యుడైన ఆది శేషునితో సహితుడవై అడవులలో, పడి తిరుగుతూ - వానర 
సహాయమే గతియిన వాడివి ఆ గురువుగాక అని శపించి, తన నభిలషిస్తూ చేరువవుతూన్న 
శ్రీహరి నుండి తప కుని, అగ్నిని కల్పించుకుని, అందులో పడి బూడిదై పోయింది. అందుకు 
చింతించిన విష్ణువు మాటి మాటికీ ఆ బృందనే స్తురించసాగాడు. నిలువునా కాలిపోయిన ఆమె 
యొక్క బతాభస్మాన్ని తన తనువంతా ప్రూనుకుని విలపింపసాగాడు. సిద్ధులు, బుషులు - 
ఎందరెన్ని విధాల చెప్పినా బిష్టువు శాంతిని పాందలేకపోయాడు. అశాంతితో అల్లాడిపోసాగాడు. 


పద్యునైదవు పదునారవ అధ్యాయములు 
ఇరువది మూడవ (బహుళ అష్టమి రోజు పారాయణము సమాప్తము 


ఇరువది నాలుగవ రోజు పారాయణము 
సప్తదశాధ్యాయము 

ఇక ఇక్కడ యుద్ధరంగంలో - అతిలోకమైన శివశార్యానికి చిన్నబుచ్చు కొన్న 
జలంధరుడు పునః ఈశ్వరుణి సమ్మో హింప చేయదలచి మాయాగారిని సృష్టించాడు. 
ఒక రథం పె కట్టివోయబడి - నిళుంభాది నిశాచరుల చేత వధింపబడుతూ వున్న ఆ 
మాయా గౌరిని చూసాడు శివుడు. చూసీచూడగానో ఉద్విగ్న మానసుడైన ఉ(గుడు 
యుద్ధాన్నీ తన పరాక్రమాన్నీ, కర్తవ్యాన్నీ విస్తరించి ఉదాసీనుడై వుండిపోయాడు. 
అదో అదనుగా జలంధరుడు ఆ పుంఖశాణెకాలెన మూడు బాణాలను శివుని 
శిరనుపెనా, వక్షస్థలం పెనా, ఉదరమందునా (ప్రయోగించాడు. అయినా ఈ 
జంగమయ్యలో చలనం లేదు. అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయగా 
(బహ్మ దేవునిచే బోధించబడిన వాడై, కోలుకొనిన ఆ పరమేశ్వరుడు జ్వాలామాలాతి 
భీషణమైన రౌదరూపాన్ని ధరించాడు. ఆ స్వరూపాన్ని చూసేందుకు సహితం 
శక్సిచాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు. అలా పారిపోతున్న వారిలో వున్న 
అ(గనాయకులైన శుభా నిశుంభులను చూచిన రుద్రుడు - పారిపోతున్న వాళ్లంతా 
పార్వతి చేతిలో మరణిం చెదరు గాకి అని శపించాడు. అది గమనించిన జలంధరుడు 
బాణవర్గంతో అంధకారాన్ని కల్పించాడు. శివుడు తన తపోబలంతో ఆ చీకట్టను 
చీల్చి వోశాడు. ఉడికిపోయిన జలంధరుడు పరిఘాయుధంతో పరుగు పరుగున వచ్చి 
ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా గొట్లాడు. ఆ దెబ్బకు నంది యుధ్ర 
రంగం నుండి పరుగు తీయసాగింది. దానిని మల్గించడం సాంబశివునికి కూడా 
సాధ్యం కాలేదు. ఎక్కడ లేని కోపం వచ్చింది రు(దుడికి. వానువాంటనో సుదర్భన 
చక్రాన్ని (ప్రయోగించాడు. భూమ్యాకాశాలను దహింప చేసి వేయగలిగినంతటి 
వేగవంతమైన ఆ చక్రం చూపరులను భయభ్రాంతులను చేస్తూ వెళ్లి జలంధరుడీ 
తలనరికి నోల్లపై పడవేసింది. అతని మొండెంలోంచి వెలువడ తేజస్సు, ఈశ్వరునిలో 
లీనమై పోయింది. (బహ్ముది దేవతలందరూ సంతోషాతి రేకులూ, అవనత శిరస్కులూ 
అయి ఆ చం(ద శేఖరునకు (ప్రణమిల్లారు. స్తుతించారు. కృతజ్ఞతలు చెప్పుకున్నారు. 
అనంతరం 'బృందామోహితుడై అడవులలోబడి అల్లాడిపోతున్న విష్ణువును స సుని 
చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుకుగాను పరాశక్తిని 
వోడుకోమని చెప్పి జయజయధ్వానాల నడుమ సకలగణ సమేతుడై 


గృహోన్యు ఖుడయ్యాడు. శివాజ్ఞ (ప్రకారం దేవతలు మహామాయని ప్రార్థించసాగారు. 
దేవతాకృత మహిమాయా ప్రార్థనం 
శో/ య దుదృవాస్పత్వ రజ స్తమో గుణాః 
సృష్టి స్థితి ధ్వంస నిదాన కారిణః 
య దిచ్చయా విశ్వమిదం భవా భవౌ 
తనోతి కూత (పకృతి నతాస్ఫ్మ్భుతామ్‌ // 
శ్లో/ యాహి (ఉతయోవింశతి భేద శాబభితా 
య ([దూపకర్యాటొ జగు స్త యోపివై 
జగత్వశేషే సమధిష్టితా పరా 
వోదాస్తు మూల (ప్రకృతిం నతాస్ప్ట్టృతామ్‌ // 2 
శ్రో// యద్నక్షియుకాః పురుషాస్తు నిత్యం 
దారిద్యు భీ మోహ పరాభ వాదీన్‌ 
న(పావ్వ్నువంత్వేవ హి భక్తవతృ లాం 
సదైవ మూల (వకృ్ళతిం నతాస్ఫ్భుతామ్‌ // 3 
౧ సృష్టిస్థితి లయలకు కారణమైన సత్త్వ రజస్తమో గుణాలు మూడు దేని నుంచి 
పుట్టైనవో, దేవి యొక్క ఇచ్చ వలన లోకంలో జనన -మరణాలు సంభవిస్తున్నాయో 
అటు వంటి మూల (పకృతి (మహామాయ)కి నమస్కరిస్తున్నాయి. 
2 ఎదైతే ఇరవై మూడు భేదములతో చెప్పబడి సమస్త లోకములను అధిష్టించినదో 
వేదములలో సైతము దేని యొక్క రూపకర్శు ములు కీరింపబడు తున్నాయో అట్టి 
మూల (పకృతికి నమస్కరిస్తున్నాను. 
3. దేనియందు భక్తుడైన వాడు దరిదభోయ, మోహ, పరాభవాలను పొందడో, 
ఎదయితో తన భక్తుల యందు ఎడతెగని (పేమ కలదో - ఆ మూల (ప్రకృతికి 
నమస్కరిస్తున్నాను. 
నారదోవాచ:  స్తవమే త త్తిసంధ్యాం యః పఠే దేకాగమానసః 
దారిద్యూమోహ దుఃఖాని న కదాచిత్‌ స శంతి తమ్‌ // 
నారదుడు చెబుతున్నాడు: దేవతలచే గావించబడిన ఈ మూల(పకృతి (మహో 
మాయా) స్తనాన్ని ఎవరైతే నికా(గచిత్తంతో (తిసంధ్యలూ పఠిస్తారో వాళ్లేనాడూ కూడా 
దారంిద్య్భ్యాన్ని గాను భయాన్ని గాని, మోహాని గాన, దుఃఖాన్ని గాని, అవమానాని ) 


గాని పొందరు. ఇక (పస్తుతంలోకి వద్దాము. 

ఆ విధంగా దేవతలు (ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత 
తేజస్పొాకటి పొడచూపి - ఓ దేవతలారా/ క్రిగుణాలరీత్యా నోను (తిమూర్తులనూ 
ధరించి వున్నాను. రజోగుణం వలన లక్ష్మి గాను, తమోగుణం వలన - సరస్వతిగానూ, 
సత్వగుణం వలన పార్వతిగానూ - విలసిల్లుతున్నది నోనో కావున, మీ 
వాంభాపరిపూర్తిక ఆ లక్షీ -వొర తీ-సరస్వతులను ఆ(శయింపు'డని ఆదేశించి 
అంతర్జానమై పోయింది. దేవతలు రమా ఉమా, సరస్వతుల చెంతకు వెళ్లి తమ 
మనోగతాన్ని వెల్లడించారు. భక్సవత్సలలైన ఆ తల్లులు ముగ్గురూ వారికి కొన్ని 
బీజాలనిచ్చి - విష్ణువు ఎక్కడయితే మోహోవృతుడై వున్నాడో అక్క డీ టీజాల్ని 
చల్లండి” అని చెప్పారు. దోవతలా బీజాలను తెచ్చి - శ్రీహరి మోహితుడై పడి వున్న 
బృందా చితా (పాంతమంతటా బిలకించారు. 

ఓ పృథు భూపతీ/ పాతివత్య మహిమా సుశోభితమైన ఈ గాథను - 
వకా(గచిత్తంతో చదివినా, ప్త్రీీలుగాని, పురుషులుగానీ, ఇహంలో సంతానసంపదనూ - 
పరంలో స్యధసంపదనూ పొందుతున్నారు - అన్నాడు నారదుడు. 

సప్తదశోధ్యాయ సృమాప్తః (పదునోడవ అధ్యాయము సమాప్తము) 


అష్టదశాధ్యాయము 

పునః నారదుడు (వవచిస్తున్నాడు: ఓ పృధు మహారాజా! పూర్వోక్త విధంగా 
బృందాచితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల - త్రిగుణ శోభితాలైన ఉసిరి, 
మాలతి, తులసి అనో మూడు రకాల వృక్షాలు ఆవిర్భవించాయి. వీటిలో సరస్వతి 
వలన డసిరికు లక్ష్మ వలన మాలతి. గౌరి వలన తులసి ఎర్బ్భడ్డాయి. అంతవరకూ 
బృందా మోహముతో మందుడై వున్న విష్ణువు తన చుట్టూ చెట్టయి మొలచిన లక్ష్మీ, 
సరస్వతీ, పార్వతీ మహిమల వలన, కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో 
ఆ వృక్షాలను తిలకించసాగాడు. కాని, వాటిలో లక్ష్మీ దత్తబీజాలు 
ఈర్హ్యాగుణాస్వితాలయి వుండటం వలన ఆ బీజోత్సన్న మైన మాలతి’ బర్బరీ 
నామధోయమై, విష్ణువునకు ఎడమయ్యింది. కేవల అనురాగ పూరితాలయిన ఉసిరి, 
తులసి - మా(తమే పీతాంబరునకు (పియాంకరాలయ్యాయి. తద్వారా విష్ణువు మోహ 
విముక్తుడై, ధా(తీ తులసీ సమేతుడయి సర్వదేవతా నమస్కారాలనూ అందుకుంటూ 


వైకుంఠానికి తరలి వెళ్లాడు. అందువల్టనే కార్తీక (వతంలోని విష్టుపూజలో ముందుగా 
తులసిని పూజించినట్టయితో పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు. అంతే 
కాదు - 
తులసీ మహిమ 

ఎవరింటిలో తులసీవనం వుంటుందో ఆ ఇల్లు సర్వతీర్థస్వరూపమై 
వర్ధిల్లుతుంది. యమదూతలు అక్కడకు రాలేరు. సర్వపాప సంహారకమైన ఈ 
తులసీవనాన్ని ఎవరు (పతిష్టిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని 
వుండదు. అనగా, నరకానికి వాళ్లరనీ పుణ్యాత్తు లై స్వర్థాన్నే పొందుతారనీ భావము. 
గంగాస్నానం, నర్శదా దర్శనం, తులసీ సేవనం, ఈ మూడూ సమాన 
ఫలదాయకాలేనని చెప్పుబడుతూంది. తులసిని (పతిష్టించినా, తడిపినా, తాకినా, 
పెంచినా, మానసిక శారీరకపాపాలేగాకు మాటలవలని పాపాలూ కూడా 

తులసి గుత్తులతో శివ, కేశవులను అర్చించినవాడు ఖచ్చితంగా మోక్షాన్ని 
పొందుతాడనడంలో ఎటు వంటి సందేహమూ లేదు. పుష్కురాది తీర్థాలు గంగాది 
నదులు, విజ్వాది దేవతలు తులసి దళాలతో నివసిస్తూంటారు. ఎన్ని పాపాలు 
చోసినవాడైనాస రే ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పూసుకుని మరణిస్తున్నాడో, అటు 
వంటి వానిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు. అటు వంటి వాడు విష్ణు 
సాయుజ్యాన్ని పొందుతున్నాడనడం సత్యం, సత్యం. ముమ్మాటికీ సత్యం. తులసి 
చెట్లు యొక్క గంధాన్ని ధరించేవాడికి పాపాలు కొంచెం కూడా అంటవు. తులసీవనపు 
నీడలో పితృడ్రాద్ధ చేసినట్లయితే, అది పితరులకు అక్షయ పదాన్నిస్తుంది. అదే 
విధంగా - 
ధా(తీ (ఉసిరి మహిమ 

ఉసిరిచెట్టు నీడను పిండ(పదానం చేసిన వారి పితరులు నరకం నుంచి 
విముక్తులవుతారు. ఎవడైతే తన శిరస్సు పెనా, ముఖమందునా, దేహమందునా, 
చేతులందునా డసిరిపండును ధరిస్తున్నాడో వాడు సాక్షాత్‌ విష్టుస్వారూవుడని 
తెలుసుకోవాలి. ఎవడి శరీరం పె ఉసిరిక ఫలమూ, తులసీ, ద్వారకోదవమైన మృత్తికా 
వుంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముక్తుడోనని తెలుసుకో. ఉసిరిపండ్లనీ, 
తుల సీదలాన్ని కలిపిన జలాలతో స్నానమాడీన వాడికి తత్‌క్షణమే గంగా స్నానఫలం 


లభిస్తుంది. ఉసిరిప(తితోగాని, ఫలాలతో గాని దోవతాపూజ చేసిన వాడికి 
ముత్యాలతోనూ, మాణిక్యాలతోనూ, బంగారంతోనూ ఆరాధించిన ఫలం (ప్రాప్తిస్తుంది. 
సూర్యుడు తులాగతుడైన కార్తీకమూసంలో చేయబడే యజ్ఞయాగాదులు, తీర్ణసేవనలు 
విశేష ఫలితాలనిస్తాయి. సమస్త దేవతలూ, మునులూ కూడా ఈ కార్తీకమాసంలో 
ఉసిరిక చెట్టుని ఆ(శయించుకుని వుంటారు. 

ఏ నెలలోనైనా సరే - ఎవడైతే ద్వాదశినాడు తుల సిదళాలను, కార్తీకం ముప్పది 
రోజులలోనూ ఉసిరికప(తిని కోస్తున్నాడ వాడు నింద్యాలైన నరకాలనే 
పొందుతున్నాడు. కార్తీకమాసంలో ఎవడైతే ఉసిరిచెట్టు నీడన భోజనం చేస్తాడో, వాడీ 
యొక్క ఒక సంవత్సరపు దోషం తొలగిపోతుంది. ఉసిరినీడన విష్ణుపూజ 
చేసినట్టయితే - అన్ని విష్ణు క్షేతాలలోని శ్రీహరిని ఆరాధించిన పుణ్యం 
కలుగుతుంది. శ్రీహరి లీలలనీ, మహిమలనీ చెప్పుడానికి ఏ ఒక్కరికీ కూడా ఎలాగైతే 
సాధ్యం కాదో, అదే (ప్రకారం ఈ తులసీ ధా(తీ వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా 
చతుర్ముఖుడైైన (బహ్మకుగాని, సహ్యసముఖుడయిన శేషునికి గాని సాధ్యం కాదు. 

ఈ ధా(లీ తులసీ జననగాధ ఎవరు వింటున్నారో, వినిపిస్తున్నారో వాళ్లు తమ 
పాపాలను పోగొట్టుకున్నవారై తమ పూర్వులను కూడి (శేష్టమైన విమానంలో 
స్యరానని పొందుతున్నారు. 
పదునోడవ, వదునౌనిమిదవ అధ్యాయములు 
ఇరువది నాలుగవ (బహుళ నవమి) నాటి పారాయణం సమాప్తం 


ఇరువది అయిదవరోజు పారాయణము 
వకోన వింశత్యధ్యాయః 

పృథువు అడుగుతున్నాడు: “నారదా! నీచే అత్యద్భుతంగా చెప్పబడిన తులసీ 
మహాత్మ్యాన్ని విని ధన్యుడనైనాను. అదే విధంగా - కార్తీక (తాచరణా ఫలితాలను కూడా 
ఎంతో చక్కగా చెప్పావు. అయితే, గతంలో ఈ (వతం ఎవరెవరి చేత ఎలా 
ఆచరించబడిందో కూడా విస్తరంగా తెలియజేయి” అని కోరగానే, నారదుడిలా 
వినిపించనాగాడు. 

ధర్శ దత్తోపాఖ్యానము 

చాలా కాలం పూర్వం సహ్య పర్వతభూమిని - కరవీరమనో ఊరుండేది. ఆ ఊల్లో 
ధర్మ వేత్త, నిరంతర హరి పూజాసక్తుడు, నిత్య ద్వాదశాక్షరీ జప(వతుడు అతిథి 
సేవాపరాయణుడూయిన ధర్శదత్తుడనో ([బాహ్మణుడు వుండేవాడు. 
ఒకానొక కార్తీక మాసంలో ఆ విపుడు విష్ణుజాగరణ చేయదలచిన వాడై తెల్లవారు 
యూమునో లేచి పూజోపకరణాలు సమకూర్చుకుని విష్ల్వ్యాలయానికి బయలుదేరాడు. ఆ 
దారిలో వంకరలు తిరిగి ఘోర దంష్ట్రలూ, పాటిస్తూన్న నాలుకా, ఎ(రటికళ్లూ, దళసరిపాటి 
పెదాలూ, మాంసరహితమయిన శరీరమూ గలదీ, పందివలె ఘ్యుర్చుస్తున దీ అయిన ఒక 
దిగంబర రాక్షసి తారసపడీంది. దానిని చూసి భీతి చెందిన ఆ (బాహ్మణుడు హరిస్త రణతో 
తులసీభరితమైన జలతాడనం చేయడం వలన, ఆ నీళ్లు సోకగానే దాని పాపాలనీ ) 
పటాపంచలై పోతాయి. తద్వారా ఎర్పడిన జ్ఞానం వలన 'కలహ' అనబడే ఆ రాక్షసి ఆ 
(బాహ్ముణునకు సాష్టూంగంగా (పణమిల్లి - తన పూర్ణ జన్మ కర్మ వివొకాన్నిలా 
విన్నవించసాగింది. కలహ చెబుతోంది - పుణ్యుమూర్తివైన ఓ (బాహ్మణుడా! పూర్యములో 
నోను సౌరాష్ట్ర దేశమందలి భిక్షుడనో ([బాహ్ముణుని భార్యను. అప్పుడు మిక్కిలి కఠినురాలినై 
వుంటూ కలహ అనే పేరుతో పిలువబడే దానిని. నోనోనాడూ నా భీర్హ ఆజ్ఞలను పాటించి 
ఎరుగను. ఆయన హితవును ఆలకిం చోదానిని గాను. నేనలా కలహకారిణి అహంకరించి 
వుండటం వలన కొన్నాళ్లకు, నాథుని మనసు విరిగి మారుమనువాడాలనే కోరికతో 
వుండేవాడు. ఆయనను నోను సుఖ పెట్ట లేకపోయినా, మారు మనువు చేసుకోవాలనే 
ఆయన కోరికను గుర్తించి, భరించలేక విషం తాగి 
చనిపోయాను. 

యమదూతలు నన్ను టీసుకు వెళ్లి యముడి ముందు నిలబెట్టారు. యముడు 
చిత్రగుప్పుడిని చూసి, “చితగుపా! దీని కర్ణుకాండలను తెలియజేయి. శుభమైనా, 





అశుభమైనా సరే, కర్మఫలాన్ని అనుభవించవల సిన దేనన్నాడు. అందు మీదట 
చిత్రగుప్తుడు, ఓ ధర్హరాజూ! ఇది ఒక మంచి పని కూడా చేయలేదు. తాను 
షడ్రసోపేతంగా భోజనం చేసిన తరువాత కూడా, భర్తకు అన్నము పెట్టేది కాదు. 
అందువల్ల మేక జన్మ మెత్తి బాధిష్టయగు గాక! నిత్యమూ భర్తతో కలహించి అతని 
మనసుకు బాధ కలిగించినందుకు గాను పురుశై పుట్టుగాక! వండిన వంటను తానొక్క తే 
తినిన పాపానికిగాను పిల్లిగా పుట్టి తన పిల్లలను తనో తినుగాక! భర్హృ ద్వోషిణియి 
ఆత్మహత్య చేసుకున్నందు వలన అత్యంత నిందితమైన (పేత శరీరాన్ని పొందుగాక! ఇది 
(పేతరూపమును పొంది కొన్నాళ్లు నిర్హల స్థానంలో వుండి, అనంతరం, సత్యార్యముల 
నాభరించుగాక!” అని తీర్మానించాడు. 

అది మొదలుగా ఓ ధర్మ దత్తా! నేను అయిదువందల సంవత్సరాల పాటు ఈ (పేత 
శరీరం ధరించి ఆకలి దప్పులతో అల్లాడుతూ అలనాటి నా పొపాలకై దుఃఖిస్తున్నాను. 
అనంతరం కృష్ణా, సరస్వతి సంగమ స్థానమైన దక్షిణ దోశానికి రాగా - అక్కడి శివగణాలు 
నన్ను తరిమికొట్టగా ఇలా వచ్చాను. పరమ పావనమైన తులసి జలాలతో నీవు 
తాడించడం వలన ఈవాటి వపూర్వస్కృతి కలిగింది. పుణ్యతేజస్వివైన నీ దర్శనం 
లభించింది. కాబట్టి కళంకరహితుడవైన భూసురుడా/ ఈ (పేత శరీరం నుంచి, దీని తదుపరి 
ఎత్తవలసిన యోనులలోని జన్మ (తయాన్నుంబీ, నాకెలా ముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు 
_- అని (ప్రాధేయపడింది. కలహ చెప్పినదంతా విని కలతపడిన మనస్సు గలవాడైన ఆ 
విప్రుడు సుదీర్ల సమయం యోచించి, యోచించి దుఃఖభార హృదయుడై ఇలా 
చెప్పునాగాడు. 

వింశత్యధ్యాయము 

ధర్మదత్తుడు చెబుతున్నాడు: 'ఓ కలహా! తీర్థాలూ దానాలు [(వతాలూ చేయడం వలన 
పాపాలు నశించిపోతాయి. కాని నీ (పేత శరీరం వలన వాటిని ఆచరించేందుకు నీకు 
అధికారం లేదు. అదీగాక మూడు యోనులలో మూడు జన్మలలో అనుభవించ వలసిన 
కర్మ పరిపాకం స్వల్ప పుణ్యాలతో తీరదు. అందువలన నేను పుట్టి బుద్దెరిగిన నాట్‌ నుండీ 
ఆచరిస్తూ వున్న కార్తీక వత పుణ్యంలో సగభాగాన్ని నీకు ధారపోస్తాను. తద్వారా నీవు 
తరించి ముక్తిని పొందు.’ ఈ విధంగా చెప్పి ద్వాదశాక్షరీ మం[తయుక్తంగా 
తులసీతోయాలతో ఆమెనభిషేకించి కార్తీక వ్రత పుణ్యాన్ని ధారపోశాడు. ఉత్తరక్షణంలోనే 
కలహ-(పేత శరీరాన్ని విడిచి, దివ్యరూపిణియె, అగ్నిశిఖవలె లక్షీ కళతో (పకాశించబంది. 
అమితానందంతో ఆమె ధర్మ దళత్తునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ వుండగానే, 





ఎష్టుస్వారూపుులైన వొర్ణదులు ఆకాశం నుంచి విమానంతో సహా వచ్చారు. వారిలోని 
పుణ్యళీల, సుశీల అనో ద్వారపాలకుల చేత కలహ విమానమందాసీనగా, చేయబడి 
అప్సరోగణాల చేత సేవించబడసాగింది. ఆ విమానాన్ని చూస్తూనో అందులోని 
విష్ణుగణాలకు సాజ్టాంగపడ్డాడు ధర్మ దత్తుడు. సుశీలా పుణ్యశీలులిదరూ అతనిని లేవదీసి, 
సంతసం కలిగించే విధంగా ఇలా చెప్పసాగారు. 

'ఓ విష్టుభక్తా/ దీనుల యందు దయాబుద్ధి గలవాడవూ, ధర్మ విదుడవూ, 
విష్ణ్టుభక్తుడవూ, అయిన నీవు అత్యంత యోగ్యుడవు. లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని 
ఒకో దీనురాలి కోసం త్యాగం చేయడం వలన - నీ నూరు జన్మలలోని పాపాలు యావతూ 
సర్వనాశనమై పోయాయి. ఈవె పూర్వ సంచితమంతా నీచో చోయించబడిన న్నానఫలం 
వలన తొలగిపోయింది. విష్టుజాగరణ ఫలంగా విమానం తేబడింది. నీవామెకు అరి ఎంచిన 
దీపదాన పుణ్యం వలన తేజోరూపాన్ని తులసీ పూజాదుల వలన విష్ణు సాన్నిధ్యాన్నీ 
ఆమె పొందబోతోంది. ఓ పవిత్ర చరిితుడా / మానవులకు మాధవ సేవ వలన కలుగని 
మనోవాంఛిత మంటూ యేదీ లేదు. విష్టుధ్యాన తత్పరుడవైన నీవు ఇద్దరు భార్యలతోనూ 
కలసి అనేక వోల సంవత్సరాలపాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు. 

ధర్జ్హుదత్తునికి వష్టుదూతల నరం 

విఘ్టదూతలు చెబుతున్నారు: ఓ ధర్మ దత్తుడా! వైకుంఠంలో నీ పుణ్యుఫలాను 
భవానంతరం తిరిగి భూలోకంలోని సూర్యవంశంలో దశరథుడనో మహారాజుగా పుడతావు. 
స భార్యలిధ్రరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలవుతారు. ఇప్పుడు నీచే పుజ్యాభిషిక్సయైన 
ఈ 'కలహి యే నీకా జన 3లో యూడవ భార్యగా పరిణమిస్తుంది. దివ్యకార్యార్ధ య 
భూమిని అవతరించనున్న విష్ణువు ఆ పుట్టుకలో నీ కుమారుడుగా జన్మిస్తాడు. ఓ ధాత్రీ 
సురవ రేణ్యం! ఎష్టువునకు అత్యంత (పీతికరమైన ఈ కార్తీక వతంతో సమానమయిన 
యజ్ఞయాగాదులుగాని, దానతీర్థాలుగాని లేవని తెలుసుకో. అంతటి మహోత్కృష్టమైనదీ, 
నీచే ఆభరించబడినదీయెన ఈ కార్డీక వ్రతంలోని కేవలం సగభాగపు పుణ్యానికే ఈ స్తీ) 
విష్టులోకాన్ని పొందుతూ వుంది. ఆమెను ఉద్ధరించాలనో నీ సంకల్పం నౌరవోరింది గనుక 
నీవు దిగులుడుగవయ్యా అన్నారు విష్టుదూతలు. 

సందొమ్మిదీ, ఇరువదీ్‌ - అధ్యాయములు 
ఇరువది అయిదవ (బహుళ దశమి రోజు పారాయణము సమాప్తము 


ఇరువది ఆరవ రోజు పారాయణము 
బకవింశాధ్యాయము 

విష్ణుగణాలు చెప్పినదంతా విని - విస్స్రత చేష్టుడూ, వినయరూపుడూ అయిన 
ధర్మ దత్తుడు పునఃవారికి దండవత్‌గా ప్రణామాచరించి - “ఓ విష్ణుసారూపులారా! ఈ 
జనానీకమంతా అనేకానేక (కతు[వత దానాల చేత ఆ కమలనాభుడిని సేవించుకుంటూ 
వున్నారు. వాటి అన్నింటిలోనూ ఎవి ఒక్కదానిని ఆచరించడం వలన విష్టువునకు అత్యంత 
మైన (పీతి కలుగుతుందో - దేనివలన విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దానిని 
సెలవీయండి' అని వేడుకున్న మీదట, విష్టుగణాలు అతనిని ఇలా సమాధానపరచ 
సాగాయి. 

పాపరహితుడైన (బాహ్మణుడా! నీవడిగిన (ప్రశ్నకు - ఇతిహాసపూర్యకమెన 
సమాధానాన్ని చెబుతాను. విను. వూర్వం కాంచివురాన్ని “చోళుడు” అనో రాజు 
పరిపాలించేవాడు. అతని పేరు మీదనే ఆ (ప్రాంతాలన్నీ చోళదేశాలుగా (ప్రఖ్యాతి 
వహించాయి. ధర్జుపాలనకు పెట్టింది పేరైన ఆ రాజు విష్టు(పీతికె అనేకానేక యజ్ఞాలను 
నిర్వర్తించాడు. అతని యజ్ఞాలకై నిర్మించబడిన బంగారపు యూపస్తంభాలతో - 
తామపర్టీనది యొక్క రెండు తీరాలు కూడా కుబేరోద్యానవనాలైన “చాతరథా'ల వలే 
(పకాళించేవి. అటు వంటి రాజు ఒకానొకనాడు అనంతశయని మనే పేర యోగని(దా 
ముధితుడై వుండే విజ్ల్వాలయానికి వెళి మణిమౌక్సిక సువర్హపుష్బాదులతో ఆ శ్రీహరిని 
అర్చించి, సాష్టాంగ దండ (ప్రణామాలు ఆచరించి స్థిమితంగా అక్కడ శ్రీహరి సన్నిధిలోనే 
కూర్చున్నాడు. అంతలోనే 'విష్టుదాసు డనే [బాహ్మణుడొకడు విష్టార్భనార్థమై ఆ 
ఆలయానికి వచ్చాడు. విష్ణుసూక్తాన్ని పఠిస్తూ అతడా విష్ణు సంజ్ఞను అభిషేకించి 
తులసిదలాలతోనూ, గుత్తులతోనూ విష్టుపూజను నిర్వహించాడు. అది చూసి రాజుకు 
కోపం వచ్చింది. ఆ కోపంలో తాను ధర్మ వోత్తయి కూడా అవతలి వ్వక్తి యొక్క 
(బాహ్మ ణాభిజాత్యాన్ని విస్తరించి, 

'ఓరి విషపుదాసుడా! నేను మాణిక్యాలతోనూ, బంగారు పువ్వులతోనూ చేసిన నా 
పూజ వలన (పకాశమానుడైన ఆ (సభువును నీ తులసి ఆకుల పూజతో ఎందుకు 
కప్పివేశావురా? నేనెంతో భక్టితో ఆచరించిన ప్రూజనిలా పాడు చేశావంటే - అసలు నీకు 
విష్టుబీక్తి అంటే ఎమిటో తెలుసా? అని చీదరించుకునా డు. ఆ మాటలకు ఈ బాపడికి 
కూడా కోపం వచ్చింది. అవతలి వ్యక్తి రాజూ’ అనో గౌరవాన్ని కూడా అతిక్రమించి ఓ 


రాజా! నీకు దైవభక్తి లేదు సరికదా! రాజ్రైశ్యర్యమత్తుడవై వున్నావు. విష్ణు (ప్రీత్యర్థం 
నీచేత ఆచరించబడిన యజ్ఞం ఏదైనా ఒక్కటి వుంటే చెప్పు” అని ఎదిరించాడు. అతని 
మాటలకు అవహేళనగా నవ్వుతూ నీ మాటల వలన నీవే విష్ణుభక్తి భాన్యుడవని 
తెలుస్తూ వుంది. ధనహీనుడవూ, దర్శిదుడవ్లూ అయిన నీకు భక్తి ఎలా కలుగుతుంది? 
అసలు నీవెస ఎడయినా విష్ణ్టు(పీతిగా ఒక యజ్ఞాన్ని చేశావా? కనీసం ఒక దేవాలయాన్ని 
కళ్టించావా? ఏమీ చేయలేని వాడవైన నీకు భక్తుడవనో అహంకారం మాతం అధికంగా 
వుంది. ఓ సదస్యులారా/ సద్భాాహ్మణులారా! (్రద్రాళువులై వినండి. నేను విష్ణు 
సాక్షాత్యారాన్ని పొందుతానో, ఈ (బాహ్మణుడే పొందుతాడో నిదానించి చూడండి. 
అంతటితో మా ఇధ్రరిలో భక్టి ఎటువంటిదో మీకే తెలుస్తుంది” అని (పతిజ్ఞా పూర్వకంగా 
పలికి - చోళుడు స్వగృహానికి వెళ్లి 'ముదలుడు” అనే మునిని ఆచార్యునిగా వరించి 
విష్టున్మ్యత యాగానికి పూనుకున్నాడు. బహుకాల పూర్ణం గయాక్షేతంలో బుషి 
సముదాయముల చేత చేయబడినదీ, అన్నదానాలూ, అనేకానేక దక్షిణలతో, 
సామాన్యులకు ఆచరించ సాధ్యం కానిదీ, సర్వసమృద్ధిమంతమైనదీ అయిన ఆ 
యజ్ఞాన్ని చేయసాగాడు రాజు. 

పేదవాడైన విష్టుదానుడు ఆ గుడిలోనే విష్ణుదీక్షితుడై, హరి(పీతికా 
ఆచరించవలసిన మాఘ, కార్తీక (వతాభరణలూ - తులసీవన సంరక్షణలూ, 
ఎకాదళినాడు ద్వాదశాక్షరీ యుత విష్ణుజపం, షోడశోపచార విధిని నిత్వ్యవూజలనూ, 
నృత్యగీత వాద్యాది మంగళ ధ్వనులతోనూ ఈ విధంగా తన శక్తిమేరకు భక్సియుక్తులతో 
ఆచరించసాగాడు. నిత్యమూ సర్వవేళలలోనూ, భోజనాది సమయాలలోనూ, 
సంచారమందూ, తుదకు నిదలో కూడా హరినామ స్కురణను చేస్తూ (పత్వేకించి మాఘ, 
కార్జీక మాసాలలో విశేష నియమపాలనని ఆచరిస్తూ వున్నాడు. ఆ విధంగా భక్తులైన 
చోళ, విష్టుదాసులిధ్రలూ కూడా తమ స ర్వేందియ వ్యాపారాలనూ (వత నిష్టలోనో నిలిపి 
విష్ణు సాక్షాత్యార (పాప్తికోసం చాలా కాలం తమ (వతాలను ఆచరిస్తూనే 
వుండిపోయారు. 

(ఇరువది ఒకటవ అధ్యాయము 


ద్యావింశోధ్యాయః 

కాలం గడుస్తూ వుండగా, ఒకనాటీ సాయంకాలం విష్టుదాసుడు వండుకున్న 
భోజనాన్ని ఎవరో కాజేసుకుని వాలిపోయారు. ఆ దొంగిలించిన వాళ్లెవరా అనో విషయమై 
విష్ణుదాసు పెధ్రగా విచారణ చేయలేదు. కాని పునః వంట (ప్రయత్నాలు చేద్రామంటే 
సాయంకాల పూజకు సమయం మించి పోతూండడం వలన ఆ రోజున భోజనం 
లేకుండానే విష్ణుపూజులో గడి పేశాడు. మరునాడు కూడా వంట చేసుకుని శ్రీహరికి 
నివేదించే లోపలే ఎవరో ఆ వంటకాలను అపహరించుకుపోయారు. విష్ణు పూజకు 
వేళపోనీయకూడదనే ఆలోచనతో ఆ రోజు కూడా ఆ (బాహ్మణుడు అభోజనంగానే 
హరిసేవను కొనసాగించాడు. ఇలా వారం రోజు గడిచాయి. (పతి రోజూ అతని 
భోజనాన్ని ఎవరో అతి చాకచక్యంగా దొంగిలిస్తూనే వున్నారు. అతను పస్తులుంటూ, 
కూడా హరిసేవ చేస్తూనే వున్నాడు. వారం రోజుల పాటు అభోజనంగా వుండటంతో 
విష్ణుదానునికి ఆ దొంగను పక్టుకోవాలనిపించింది. అందువల్ల ఒకనాడు చాలా 
పెందలాడే ముగించుకుని, వంటకాలను ఫూర్వస్థానమందే వుంచి తానో చాటున దాగి 
కూర్చుని, దొంగ కోసం ఎదురు చూడసాగాడు. కా సేపటికి ఒకనొక ఛండాలుడు ఆ 
అన్నాన్ని దొంగిలిం చేందుకకు వచ్చాడు వాడి ముఖం అత్యంత దీనంగా వుంది. 
రక్తమాంసాలే మాత్రమూ లేకుండా - కేవలం ఎముకల మద చర్మం కప్పినట్లుగా 
వున్నవాడూ, అన్నార్తుడూ అయిన ఆ ఛభండాలుడు వంటకాలను దొంగిలించుకు 
పోసాగాడు. అతని దైన్య హె న్యస్థితిని చూసి, అప్పుటికే కరుణాభరితమైెన హృదయంతో 
వున్న (బాహ్మణుడు ఓ మహాత్మా! కా సేపు ఆగవయ్యా! ఆ అన్నాన్ని అలా వట్టిగా 
తినడం కష్టం. ఈ నేతిని కూడా పట్టుకుని వెళ్లు' అంటూ నేతి యూరీతోసహా అతని 
వెంటపడ్డాడు. ఈ విపుడు తనను బంధించి రాజభటులకకు అప్పుగించుతాడనే భయంతో 
ఆ ఛండాలుడు పరుగు తీయనారంభించాడు. ఈ పారుడు కూడా ఆ చోరుని వెనకాలనే 
పరుగెడుతూ - అయ్యా! నెయ్యి తీసుకుని వెళ్లి కలుపుకుని తినవయ్యా స్వామీ” అని 
అరుసూనే వున్నాడు. అసలే అలసటగా వున్న భండాలుడు భయం వలన నేలనపడి 
మూర్చపోయాడు. అతనిని వెన్నంటి వచ్చిన విష్టుదాసుడు 'అయ్యో! మూర్చపోయావా 
మహాత్మా! అంటూ తన పె వస్తువు చెంగులతో ఆ ఛండాలునికి విసరసాగాడు. ఆ సేవ 
వల్ల అతి శీఘ్రంగా కోలుకున్న ఛండాలుడు - చిరునవ్వు నవ్వుతూ లేచాడు. 
ఇప్పుడితను విష్టుదానుని కళ్లకు - శంఖచక్ర గదాబ్జధారీ, పీతాంబరుడూ, చతుర్భుజుడూ 


శ్రీవత్స లాంభితుడూ, కౌస్తుభాలంకృతుడూ అయిన శ్రీమన్నారాయణుని వలే 
గోచరించడంతో అతగాడు స్వాత్త్రికభావా వృతుడై పోయి - అవాక్కుగా 
వుండిపోయాడు. ఈ భక్త భగవానుల సంగమ దర్శనార్ధం ఇం[దాదులౌందరో 
విమానారూఢులై ఆ (ప్రాంతాలకకు వచ్చారు. విష్ణువు మీదా, విష్టుదాసుడి మీదా కూడా 
విరివాన కురిపించారు. అప్సరసలు ఆడారు. గంధర్వులు పాడారు. దేవగణాల 
వందలాది విమానాలతో ఆకాళం నిండిపోయినట్టనిపించింది. అనంతరమా 
ఆదినారాయణుడు విష్టుదానసుని (గుచ్చి కౌగిలించుకున్నాడు తన సారూవ్యాన్ని 
(సాదించి తనతో బాబో తన విమాన మెక్కించుకుని వైకుంఠానికి బయల్లేరాడు. 
యజ్ఞవాటికలో వున్న చోళుడు - గగనగాములైన (బాహ్మణ (బహ్మ జనకులిధ్రరినీ చూసి 
ఆశ్చర్యపోయాడు. తక్షణమే తన ఆచార్యుని పిలిచి - ఓ ముధ్ధరమునీ! నాతో 
వివాదమాడిన ఆ నిరుపేద విపుడు విష్టురూపాన్ని పొంది వైకుంఠానికి 
వెళ్ళిపోతున్నాడు. అమితైశ్యర్యవంతుడవైన నేను అసాధ్యాలయిన యజ్ఞదానాలను చేసూ 
కూడా విష్ణు సాక్షాత్యారాన్ని పొందలేకపోయానంటే ఇక వైకుంఠం అసంగతమే గదా! 
నేను ఎన్ని యజ్ఞాలు చేసినా (బాహ్మణులు కోరినంత దక్షిణలను సమర్పించినా కూడా 
ఆ శ్రీహరికి నా మీద లేశమైనా కృప కలిగినట్లు లేదు. దీనిని బట్టా కేవల భక్తియే తప్పు 
విష్ట్రను[గ్రహానికి మరో మార్గం లేదు. ఈ యజ్ఞ యాగాది కర్ణుకాండలన్న అనవసరంగా 
భావిస్తున్నాను, అని చెప్పాడు బాల్యం నుంచీ యజ్ఞదీక్షలోనే వుండటం వలన 
నిస్సంతుడయిన ఆ రాజు తన సింహాసనం మీద తన మేనల్లునికి స్వయంగా 
పట్టాభి షేకం చేశాడు. 
శ్లో// తస్మాదద్యాపి తద్దేశే సదారాజ్యాంశ భాగినః / 
స్వ (సీయా ఏవ జాయంతే తత్క్సృతావిధి వర్థినః // 

ఆ కారణం చేతనే - ఇప్పుటికీ కూడ ఆ చోళ దేశాలలో రాజ్యాధికారాన్ని 
పొందడంలో రాజుల మేనళ్లులే కర్హలవుతూ వున్నారు. 
అనంతరం చోళుడు యజ్ఞ హోమగుండం దగ్గరకు చేరి - ఓ శ్రీహరీ! (త్రికరణ శుద్ధిగా నీ 
యందలి భక్తిని నా యందు సుస్థిరం చేయి తం(డీ/” అని (పార్ధించి సమస్తసదస్యులూ 
చూసూండగానే అగ్ని(ప్రవేశ మాచరించాడు. 


శ్లో// ముధలస్తు అతః (కోథా చ్చిఖ ముత్సాటయిన్‌ స్వకాం 
అత స్త ద్యాపి తధోతే ముధలా విశిఖా2భవన్‌ // 

అది చూసి (క్రుధుడైన ముధలుడు తన శిఖను పెరికివేసుకున్నాడు. అది మొదలు ఆ 
గోతమీనాలీకి 'విశిఖ'గానే వర్ధిల్లుతోంది. 

హోమగుండంలో (సవేశించిన రాజును - అందులోని అగ్ని నుంచి ఆవిర్బవించిన 
శ్రీహరి ఆదుకునా డు. చోళుని అలింగనం చేసుకుని అతనికి నారూవ్యాన నుగ హించి 
అక్కడి వారందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే తనతో వైకుంఠానికి తీసుకుని 
వెళిపోయాడు. ఓ ధర్హుదత్తా+ అలనాడే ఈ విధంగా ఆ శ్రీహరి అటు విష్టుదాసుని, ఇటు 
చోళునీ కూడా అను(గహించి, సాక్షాత్యారమిచ్చి - తన వైకుంఠ ద్వారపాలకులుగా 
చేసుకొన్నాడు కాబట్టి - ఓ విపుడా! విష్టనుుగ్రహానికి, విష్ణు సాక్షాత్కారానికి రెండు 
విధాలుగా వున్న ఒకే ఒక్క మార్గం - భక్సి మాత్రమే. ఆ మార్గాలు రెండూ ఒకటి 
ఆత్మజ్ఞానం, రెండవది ఆత్తార్పణం' అని ధర్మ దత్తునికి బోధించి విష్ణు పార్గదులు 
మౌనం వహించారు. 

ఇరువది ఒకటి, ఇరువది రెండు - అధ్యాయములు 
ఇరువది ఆరవ (బహుళ ఎకాదశి రోజు పారాయణము సమాప్తము. 


ఇరువది వడవ రోజు పారాయణము 
(తయోవంశాధ్యాయము 

విషఘ్టగణాలు చెప్పిన చోళ విష్టదాసుల కథానంతరం, ధర్మ దత్తుడు మరలా వారిని ఓ 
గణాధిపతులారా! జయ-విజయులు వైకుంఠమందలి విషఘ్టద్వారవాలకులని వినివున్నాను. 
వా రెటువంటి పుణ్యం చేసుకొనడం వలన విష్టుస్వరూవు లై అంతటి స్థానాన్ని పొందాలో 
తెలియజేయండి” అని అడగడంతో ఆ గణాధిపతులు చెప్పనారంభిం చాడు. 
జయ - విజయుల ఫూర్వజన్మలు 

తృణబిందుడి కూతురు దేవహూతి. ఆమె యందు కర్ణమ (ప్రజాపతి యొక్క దృక్‌సఘ్టలనం 
జరగడం వలన ఇధరు కుమారులు కలిగారు. వారిలో పెధ్రవాడు జయుడు, రెండో వాడు 
విజయుడు. వాళ్లిధరూ కూడా నిష్టుభక్తి పరాయణులే అయ్యారు. అనంతరం అఫ్టాక్షరీ మంత్రాన్ని 
జపించడం వలన వాళ్లు విష్ణు సాక్షాత్మారాన్ని కూడా పొందారు. వేదవిదులయ్యారు. యజ్ఞాలు 
చేయించడంలో (ప్రజ్ఞ గలవారుగా (ప్రసిద్ధి చెందారు. అందువలన, మరుత్తుడనే రాజు వీరిద్ధరి వధకు 
వచ్చి తన చేత యజ్ఞం చేయించవలసిందిగా వాంఛించాడు. అన్నదమ్ములిధరూ కలిసి వెల్లి, 
ఒకరు (బహ్ము, మరొకరు యాజకులుగా వుండి, ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు. 
సంతుష్టుడైన మరుత్తు, వారికి అగణితమైన దక్షిణలనిచ్చాడు. ఆ సొమ్ముతో ఈ అన్నదమ్ములు 
ఎవరికి వారుగా విష్టుయజ్ఞం నిర్వ ర్జింపదలచారు. తదర్ధంగా మరుత్తు ఇచ్చిన - మహాదక్షిణను 
పంచుకోవడములో ఇరువురికీ తగాదాలు వచ్చాయి. ఇదరికీ చెరిసగం అనేది జయుడి వాదం 
కాగా, తనకు ఎక్కువగా వాటా కావాలని విజయుడు కోరాడు. ఆ వాదోపవాద (కోదంతో జయుడు 
అలిగి 'నువ్వు మొసలివై పొమ్మని' శాపం పెట్టాడు. అంతటితో జయుడు ఊరుకోక అహంకారంతో 
శపించిన నువ్వు, సాహంకారియిన సామజమై వుడతావులే' అని (పతిశాపమిచ్చాడు. ఇలా 
పరస్పర శస్త్ర లైన ఆ సోదరులిధరూ విష్ట్రార్పన చేసి ఆయనను సాక్షాత్కరింప చేసికొనినవారై 
తమ శావాలన్తూ తత్పూర్వాపరాలనూ విన్నవించుకుని శాపవిముక్తి కె ఆ శ్రీహరినే ఆ(శయించారు. 
“హే భగవాన్‌! నీకింతటి చేరువ భకళ్తులమైన మేము మొసలిగానూ, ఏనుగుగానూ పుట్టడం చాలా 
ఘోరమైన విషయం. కనుక మా శాపాల నుంచి మమ్ములను మళించు' అని మనవి చేశారు. 

అందుకు మందహాసం చేస్తూ అంబుజనాభుడు 'జయ-విజయులారా! నా భక్తుల మాటలు 
పొల్గ్పుపోనీకపోవడమే నా విధి. వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు. ఫూర్వుం (ప్రహ్లాద వాక్యం 
కోసం స్తంభం నుంచి ఆవిర్బవించాను. అంబరీషుని వాక్యం (ప్రకారం దశావతారాలనూ 
ధరించాను. అందువలన మీరు సత్యం తప్పునివ్నారై - మీ మీ శాపాలను అనుభవించి అంత్యంలో 
వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించడంతో తదాదేశాన్ని శిరసావహించి ఆ జయ-విజయులిద్రరూ 
గండకీనది ప్రాంతాన మకర, మాతంగాలుగా జన్మించి, పూర్వ జన్మ జ్ఞానం కలవారై - విష్ణు 
చింతనతోనే కాలం గడుపసాగారు. అలా వుండగా ఒకానొక కార్తీకమాసం (ప్రవేశించింది. 





ఆ కార్తీకమాసంలో కార్తీకస్నానం చేయాలనే కోరికతో - ఎన్నురైన జయుడు గండకీ నదికి 
వచ్చాడు. నీటిలోనికి దిగిందే తడవుగా అందులోనే మొసలిగా వుంటున్న విజయుడు ఎనుగును 
గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటగరి చాడు. విడిపించుకోడానికి చేసిన ప్రయత్నాలు విఫలం 
కావడంతో గజదేహుడైన జయుడు విష్ణువును ప్రార్థించాడు. తలచినదో తడవుగా ప్రత్యక్షమైన 
తార్‌క్ష్యవాహనుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ కరిమకరాలు రెండింటినీ ఉద్ధరించి వారికీ 
వైకుంఠ (ప్రాప్తిని కలిగించాడు. తదాదిగా ఆ స్థలం హరి క్షేత్రంగా విరాజల్లాసాగింది. విష్ణు (ప్రయుక్త 
చక్రాయుధం ఒరిపిడి వలన ఆ గండకీనదిలోని శిలలు చక్ర చిహ్నాలతో కూడుకొన్నవయ్యాయి. ఓ 
ధర్శ దత్తా! నీచే అడుగబడిన వారెన విష్టు ద్యారవాలకులకు జయ ఎజయులు వారిద్రరే. 
అందువలన నీవు కూడా దంభమాత్సర్యాలను దిగనాడీ, సమదర్శనుడివై సుదర్శనాయుదుడి చరణ 
సేవలను ఆచరించు. తులా, మకర, మేష సంక్రమణాలతో (ప్రాతఃస్నానాలు ఆచరించు. తులసీవన 
సంరక్షణమందు నిష్టగలవాడివై (సవర్తించు. గోబాహ్మణులునూ, విష్టుభక్తులనూ సర్వదా సేవించు. 
కొర్ర ధాన్యము, వులికడుగు నీరు, వంగ మొదలైన వాటిని విసర్థించు. జన్మ (్రభృతిగా నీవు 
అనుష్టిస్తూన్న ఈ కార్తీక విష్ణువ్రతం కంటె - దాన, తపో, యజ్ఞ తీర్థాలు ఎనీ కూడా గొప్పువి కావని 
గుర్తుంచుకో. ఓ విప్రుడా! దైవ (ప్రీతికరమైన విష్ణు ప్రతాచరణం వలన నీవూ, నీ పుణ్యంలో 
సగభాగం అందుకొనడం వలన ఈ కలహ కూడా ధన్యులయ్యారు. (ప్రస్తుతం మేము ఆమెను 
వైకుంఠానికి తీసుకుని వెడుతున్నాము'' అని విష్ణుగణాలు ధర్మ దత్తునితో హితవాడి అతనిని పునః 
నియమ వ్రత నిష్టుడిని చేసి కలహా సమేతంగా విమానాన వైకుంఠానికి బయలుదేరారు. 

నారదుడు చెబుతున్నాడు! 'పృథురాజా! అతి పురాతనమైన ఈ పుభ్యోతిహాసాన్ని ఎ 
మానవుడెతే వింటున్నాడో, ఇతరులకు వినిపిస్తున్నాడో, వాడు శ్రీ మహావిష్టువు యొక్క. 
సంవూర్జాను[గ్రహానికి పొతుడై - విష్ణు సాన్నిధ్యాన్ని పాందదగన జ్ఞానాన్ని పొందుతూన్నాడు. 

(తయవింశోధ్యాయ సృమాప్పః (ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము 


చతుర్వింశోధద్యాయః 
నారదుడు చెప్పినదంతా విని, ఆశ్చర్యమయుడైన పృథు చక్రవర్తి - “హే దేవర్ణీ! ఇప్పుడు 
నువ్వు చెప్పిన హరిక్షేత్రం, గండకీ నదులు లాగానే గతంలో కృష్ణు సరస్వతీత్యాది నదుల గురించి 
విన్నాను. ఆ మహా మహిమలన్నీ ఆ నదులకు చెందినవా? లేకు ఆ క్షేత్రాలకు చెందినవా? 
విశదపరచవే” అని కోరగా మరలా నారదుడు చెప్పసాగాడు. (శద్ధగా విను. కృష్ణానది సాక్షాత్తూ 
విష్ణుస్వరూపం. సరస్వతీనది శుధ్ర శివస్వరూపం. వాటి సంగమ మహాత్మ్యం వర్ణించడం (బ్రహ్మకు 
కూడా అసాధ్యమే అవుతుంది. 





కృష్లా - సరస్వతీ నదుల ప్రాదుర్భావము 

ఒకానొక చాక్షుష మన్వంతరంలో, (బహ దేవుడు సహ్యూుపర్వత శిఖరాలపై సవనం 
చేసేందుకు సమాయత్తుడయ్యాడు. హరిహరులతో సహా సర్వదేవతలూ, మునులూ కూడా కలసి 
ఒకానొక దెవత ముహూర్తంలో (బ్రహ్మకు యజ్ఞ దీక్ష నీయడానికి నిర్ణయించి - కర్త యొక్క. 
కళ్యతమయిన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు. అయినా సరస్వతి సమయానికి 
అక్కడకు చేరుకోలేదు. 

దీక్షా ముహూర్తం అతి[క్రమిం చరాదనే నియమం వలన భృగుమహర్షి - హీ దిష్టూ! 
సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు. ముహూర్తం దాటిపోతోంది. ఇప్పుడేమిటి గతి? అని 
(ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ 'సరస్వుతి రాని పక్షంలో [బ్రహ్మకు మరి యొక 
భార్యయిన గాయత్రి డీక్షాపతిగా విధించండి. అని సలహా యిచ్చాడు. ఆ సలహాను శివుడు కూడా 
సమర్థించడంతో భృగువు గాయత్రిని రప్పించి [బ్రహ్మ యొక్క దక్షిణభాగంలో ముందుగా ఆమెను 
(సవేశ పెట్టి దీక్షావిధిని ఏర్పరిచాడు. ఆ విధంగా బుషులందరూ కలసి హరిహరుల సమక్షంలో 
(బహ్మకు దీక్షనీయడం వూరి చేయగానే - అక్కడకు సరస్వతి చేరుకుంది. తన స్థానంలో 
దీక్షితురాలయి వున్న తన 
సవతిని గాయత్రిని చూసి మత్సరవత్తియె - 
స్యరోవాచః శో!  అవూజ్యా య్యతవూజ్యం తే, ప్రూజ్యూనాం చవ్యతిక్రమః 

(తీణ్యిత్యత భవిష్యంతి దుర్చిక్షం మరణం భయం ॥ 

ఎక్కడైతే పూజార్హత లేనివారు ఫూజింపబడుతునా రో, మరియు ఫూజనీయులు పూజింప 
బడడము లేదో - అక్కడ కరువు, భయము, మరణము - అనే మూడు విపత్తులు కలుగుతాయి. 

ఈ (బహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉపవిషురాలైన ఉవిద ప్రజలకు 
కనుపించనటువంటి రహస్య నదీ రూపమును పొందుగాక! ఓ (బహ్మ, విష్ణు, మ హేశ్వరులారా! 
మీరందరూ ఈ యజ్ఞ వాటికలో వుండి కూడా, నా సింహాసనాన నాకన్నా చిన్నదానిని 
ఆసీనురాలిని చేశారు. గనక మీరు కూడా జడీభూత నదీరూపాలను పొందండి అని శపించింది. 

ఆ సరస్వతీ (కుధ్ర వచనాలను వింటూనే, చివ్వున లేచిన గాయత్రి - దేవతలు 
వారించుతున్నా సరే వినకుండా - ఈ (బ్రహ్మ నీకు ఏ విధంగా భర్తయో, అదే విధంగా నాకు 
కూడా భర్తేనని విస్మరించి అకారణంగా శపించావు గనుక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు. 
అని (సతిశాపమిచ్చింది. ఈ లోపల హరిహరులా వాణిని సమీపించి - మేము 
నదులమయినట్లయితే లోకాలన్నీ అతలాకుతలమయిపోతాయి. గనుక, అవివేక భూయిష్టమైన నీ 
శాపాన్ని మళ్లించుకోమన్నారు. కాని ఆమె వినలేదు. 'యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజు చేయక 
పోవడం వలననే - నా కోప రూపంగా యాగం విఘ్నపడి ఆగమయ్యింది. పలుకుల పడతినైన నా 
మాట తప్పుదు. మీరందరూ నదీరూపాలను ధరించి, మీ అంశలు జడత్వాన్ని వహించవలసినద, 


సవతులమైన నేను, గాయత్రీ కూడా నదులమై పశ్చిమాభిముఖంగా (ప్రవహిం చబోతున్నాము' అని 
చెప్పింది. ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలూ జడాలుగానూ, రూపాలు నదులుగానూ 
పరిణమించాయి. ఆ సమయంలో 


విష్ణుమూర్తి కృష్లానదిగానూ, మిగిలిన వారు ఇతరేతర నదీ రూపాలుగానూ మారిపోయారు. 
(బ్రహ్మ. విషు, మహేశ్వరులు నదులై - తూర్పుముఖంగానూ, వారి వారి భార్యలు నదులై - 
పళ్చిమాభిముఖంగానూ, (ప్రవహించ నారంభించారు. గాయత్రీ, సరస్వతీ నదీ రూపాలు - సావిత్రీ 
అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి. 

ఈ యజ్ఞంలో (పతిష్టితులైన శివ, కేశవులు - మహాబలుడు, అతిబలుడు అనే దేవతా 
స్వరూవులయ్యారు. సర్వపాపహారిణియిన ఈ కృష్ణానదీ (సకర్లోత్పత్తిని భక్తితో చదివినా, వినినా 
వినిపించినా - వారి వంశమంతా కూడా నదీ దర్శన స్నాన వుణ్యఫలవంతమై తరించిపోతుంది. 

ఇరువది మూడు, ఇరువది నాలుగు - అధ్యాయములు 
ఇరువది బడవ (బహుళ ద్వాదశి) రోజు పారాయణము సమాప్తము 


ఇరువది ఎనిమిదవ రోజు పారాయణము 
పంచవింశోధ్యాయః 

శ్రీకృష్ణుడు చెబుతున్నాడు: సత్యభామా! నారద ప్రోకాలైన సంగతులతో 
ఆశ్చర్యమానసుడయిన పృథువు ఆ బుషిని ఫ్రూజించి అతని వద్ర సెలవు తీసుకున్నాడు. ఆ 
కారణంగా ఈ మూడు (వతాలూ కూడా నాకు అత్వంత (పీతిపాతాలయి వున్నాయి. మాఘు, 
కార్తీక (వతముల వలెనే తిథులలో ఎకాదకి, క్షేత్రములలో ద్వారక - నాకు అత్యంత (పియమైనని 
సుమా! ఎవరయితే వీటిని విధివిధానంగా ఆచరిస్తారో వాళ్లు నాకు యజ్ఞాదిక్రతు కర్మకాండలు 
చేసిన వారి కంటే కూడా చేరువ సన్ని హితులవుతున్నారు. అటు వంటి వాళ్లు - నా 
కరుణాఫ్రూర్లులై పాపభీతి లేని వాళ్లవుతారు. 

శ్రీకృష్ణ వచనామృత (శ్రవణజాత విస్తయమైన సత్యభామ - స్వామీ! ధర్శదత్తునిచే 
ధారబోయబడిన పుణ్యం వలన ఈలహ'కు కైవల్యం లభించింది. కేవలం కార్తీక స్నానవుణ్యం 
వలన రాజుద్రోహాది పాపాలు పటాపం చలయిపోతున్నాయి. స్తాయంకృతాలో, కర్తల నుండి 
దత్తములో అయినవి సలే! అలా కాకుండా మానవజాతికి పాప పుణ్యాలేర్చడే విధానమేమిటి? 
దానిని వివరించు” అని కోరడంతో - గోవిందుడిలా చెప్పసాగాడు. 
పాప-వుణ్యములు ఎర్ఫ్చడు విధానము 

శ్లో// దేశ (గ్రామకులానిస్కు ర్పోగభాంజికృతాదిషు / 
కలౌతు కేవలం కర్తా సలభకు ణా పాపయోః // 

(యా! కృతయుగంలో చేయబడిన పాప-వుణ్యాలు (గ్రామానికీ, ద్వాపరయుగం లోనివి 
వారి వారి వంశాలకీ చెందేవి. కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలం ఆ 
కర్తకొక్క డికే సిద్ధిస్తుంది. 

సంసర్గ-రహిత సమాయత్తములయే పాప-వుణ్యాలను గురించి చెబుతాను విను. ఫలా పేక్ష 
కలిగిన మానవుడు ఒక పాాతలో భుజించటం వలన, ఒక స్త్రీతో రమించడం వలన కలిగే 
పూప-ప్రుణ్యాలను తప్పునిసరిగానూ, సంప్రూర్తిగానూ అనుభవిస్తున్నాడు. 
వేలాది బోధనవల వలన, యజ్ఞము చేయడం వలన, పంక్తి భోజనం చేయడం వలన కలిగే 
పాప-పుణ్యాలలో నాలుగవ వంతును మ్యాతమే పొందుతున్నాడు. ఇతరులచే చేయబడే 
పాప-పుణ్యాలను చూడడం వలన, తలంచుకోవడం వలన అందులోని వందవ 
భాగాన్ని తాను పొందుతున్నాడు. ఇతరులను దూషిం చేవాడూ, తృణీకరిం చేవాడు, చెడుగా 
మాట్లాడేవాడు, పితూరీలు చేసేవాడూ - వీడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకుని పుణ్యాన్ని 
జారవిడుచుకుంటున్నాడని తెలుసుకో - తన భార్య చేతనో, కొడుకు చేతో, శిష్యుని చేతనో తప్పు, 
ఇతరుల చేత సేవలు చేయించుకొన్న ట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత (ద్రవ్యమును ఇచ్చి 
తీరాలి. అలా ఇవ్వని వాడు తన పుణ్యంలో సేవానురూపమైన ఫుణ్యాన్ని ఆ ఇతరులకు జార 


విడుచుకున్న వాడవుతున్నాడు. పంక్తి భోజనాలలో, భోక్టలలో ఎ లోపం జరిగినా, ఆ లోపం ఎవరికి 
జరిగిందో వారు - యజమానుల పుణ్యంలో ఆరవ భాగాన్ని హరించిన వారవుతున్నారు. స్నాన, 
సంధ్యాదులు ఆచరిస్తూ ఇతరులను తాకినా, ఇతరులతో పలికినా - వారు తమ వుణ్యంలో ఆరవ 
వంతును, ఆ ఇతరులకు కోల్పోతారు. ఎవరి నుండి అయినా యాచన చేసి తెచ్చిన ధనంతో 
ఆచరించిన సత్కర్శ వలన కలిగే వుణ్యం ధదనమిచ్చిన వానికే చెందుతుంది. కర్తకు కర్మఫలం వినా 
మరేమీ మిగలదు. దొంగిలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్య కర్మ వలన పుణ్యం ఆ ధనం 
యొక్క యజమానికే చెందుతుంది తప్ప -ఈ కర్శలునికి దక్కదు. 

బుణ శేషం వుండగా మరణించిన వారి పుణ్యంలో శేష బుణానికి తగినంత పుణ్యం 
బుణదాతకు చెందుతూ వుంది. పాపంగాని, వుణ్యంగాని - ఫలానా పని చేయాలనే సంకల్పం 
కలిగినవాడూ ఆ పని చేయడంలో తోడుపడేవాడు దానికి తగినంత సాధన, సంపత్తిని 
సమకూర్చినవాడు, (పోత్స హిం చేవాడు తలా ఒక ఆరవ వంతు ఫలాన్నీ పొందుతారు. (పజల పాప 
- ప్రుణ్యాలలో రాజుకు, శిష్యుని వాటిలో గురువుకు, కుమారుని నుండి తండికి, భార్య నుండి 
భర్తకు ఆరవభాగం చేరుతుంది. ఎ స్త్రీ అయితే పతిభక్తి కలదై, నిత్యం తన భర్తను 
సంతోష పెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన వుణ్యంలో సగభాగానికి అధికారిణి అవుతుంది. తన 
సేవకుడో, కొడుకో గాని ఇతరుని చేత ఆచరింపచేసిన పుణ్యాలలో తనకు ఆరవ వంతు మాత్రమే 
లభిస్తుంది. ఈ విధంగా ఇతరులెవరూ మనకి దానం చేయకపోయినా, మనకే నిమిత్రమూ 
లేకపోయినా వివిధ జనసాంగత్యాల వలన - పాప-పుణ్యాలు మానవులకు (పాప్తించక తప్పడము 
లేదు. అందువలనే సజ్ఞన సాంగత్యం చాలా (ప్రధానమని గుర్తించాలి. ఇందుకు ఉదాహరణగా ఒక 
కథ చెబుతాను విను. 

పం చవిశోద్యాయ స్పమాప్తః (ఇరువది అయిదవ అధ్యాయము సమాప్తము 


షడ్వింశోధ్యాయము 
ధనేశ్వారుడి కథ - సత్సాంగత్య మహిమ 

బహుకాలం ప్రూర్యం అవంతీవురంలో ధనేశ్వరుడనే ([బాహ్మణుడుం డేవాడు. సహజంగానే 
ధనికుడయిన అతగాడు కులాచార (భష్టుడయి పాపాసక్తుడయి చరిం చేవాడు. అసత్యభాషణం, 
చౌర్యం, వేశ్యాగమనం, మధుపానం - ఇత్యాది దుష్కర్ణులలో చురుకుగా పాలొనడమే కాక 
షడ్రసాలూ, కంబళ్ళు చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు. 
వర్ణకం నిమిత్తము ఒక దేశము నుంచి మరొక దేశానికి వెళడం అతని అలవాటు. అదే విధంగా 
ఒకసారి మహిష్ముతీ నగరం చేరాడు. ఆ నగర (ప్రాకారం చుట్టూ నర్మదానది (ప్రవహిస్తూ వుంది. 

ధనేశ్వారుడు ఆ పట్టణంలో వర్ణకం చేసుకుంటూ వుండగానే - కార్తీకమాసం (ప్రవేశించింది. 
దానితో ఆ ఊరు అతి పెద యాశ్రాస్థలిగా పరిణమించింది. వచ్చేపోయే జనాల రద్దీ వలన వర్తకం 


బాగా జరుగుతుంది కదా! ధనేశ్వరుడు నెలంతా అక్కడే వుండిపోయాడు. వర్తక లక్ష్యంతో (ప్రతి 
రోజూ నర్శదా తీరంలో సంచరిస్తూ అక్కడ స్నాన, జప, దేవతార్చనా విధులు నిర్వహిస్తున్న 
వారిని చూశాడు. నృత్యగాన మంగళ వాద్యయుతంగా హరిక్తీర్షనలనూ, కథలనూ 
ఆలాపిం చేవారూ, విష్టు ముద్రలను ధరించిన వాళ్లూ, తులసి మాలలతో అలరారుతున్న వాళ్లూ 
అయిన భక్తులను చూశాడు. చూడటమే కాదు, నెల పొడుగునా తానక్క డే మసలుతూండటం వలన 
వారితో పరిచయం కలిగింది. వారితో సంభాషిస్తూండే వాడు. ఎందరో ఫుణ్యవురుషులను 
స్యయంగా స్పృశించాడు. తుదకు ఆ సర్హన సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్టు 
నామోచ్చరణం కూడా చేసేవాడు. నెల రోజులూ ఇల్లే గడిచిపోయాయి. కార్తీకోద్యాపనా విధిని, 
విష్ణు జాగరాన్నీ కూడా దర్శించాడా ధనేశ్వరుడు. పౌర్హమినాడు గో (బాహ్ముణ ప్రూజలు ఆచరించి, 
దక్షిణ భోజునాదులను సమర్పించే (వతస్థులను చూశాడు. పిదప సాయంకాలం శివ (పీత్యర్థం 
చేయబడే దీపోత్సవాలను తిలకిం చాడు. సత్యభామా! నాకు అత్యంత (ప్రీతికరమైన కార్తీకమాసంలో 
శివారాధన దెనికి! అని ఆశ్చర్యపడకు సుమా! 
శ్లో/] మమరుదస్యయః కశ్చి దంతరం వరికల్పయేత్‌ 
తస్య వఫుణ్య (క్రియాస్సర్వానిష్పృ లాస్సుుర్న సంశయః // 

ఎవరైతే నన్నూ, శివుజ్జీ భేదభావంతో చూస్తారో, వారి యొక్క సమస్తమైన పుణ్య కర్మలూ 
కూడా వృధాయె పోతాయి. అదీగాక ఆ శివుడు కార్తీక పౌర్హమినాడే త్రిప్రర సంహారం చేసిన 
వాడవడం చేత కూడా, ఆయననా రోజున ఆరాధిస్తారు, ఇక, ధనేశ్వురుడీ ప్రూజా 
మహోత్సవాలనన్నింటినీ ఎంతో ఆశ్చర్యంతోనూ, వాంఛతోనూ చూస్తూ అక్క డక్క డే 
తిరుగుతున్నాడు. కాని, ఆ సమయంలోనే కాలవశాన ఒక కృష్టసర్సం అతనిని కాటు వేయటం, 
తక్షణమే స్పృహ కోల్పోవడం, అపస్తారకంలో వున్న అతగాడికి అక్కడి భక్తులు తులసి తీర్థాన్ని 
సేవింప చేయడం - ఆ అనంతరం క్షణంలోనే ధనేశ్వరుడు దేహ త్యాగం చేయడం జరిగింది. 
మరుక్షణమే యమదూతలు వచ్చి అతని జీవుని పాశబద్ధుడిని చేసి, కొరడాలతో మోదుతూ యముని 
వద్ధకు తీసుకు వెళ్లారు. యముడు అతని పాప-వుణ్యాల గురించి విచారణ ఆరంభిం చగా 
చితగుప్రుడు - “హే ధర్మరాజా! వీడు ఆ గర్బ పాపాత్ముడే గాని అణువంతయినా పుణ్యం చేసిన 
వాడు కా డని చెప్పాడు. ఆ మాట మీద దండధరుడు తన దూతల చేత ధనేశ్వురుడి తలను 
చితుగగొట్రిం చి, కుంభీపాక నరకంలో వేయించాడు. 

కానీ, దనేశ్వరుడు ఆ నరకంలో పడగానే, అక్కడి అగ్నులు చప్పగా చల్లారి పోయాయి. 
ఆశ్చర్యపడిన దూతలీ విషయాన్ని కాలునికి విన్నవించారు. అంతకంటె అబ్బురపడిన నరకాదీశుడు 
తక్షణమే ధనేశ్వారుని తన కొలువుకు పిలిపించి పునర్విచారణను తల పెటుతూండగా అక్కడికి 
విచ్చేసిన దేవరియిన నారదుడు - ఓ యమధర్మరాజా! ఈ ధనోశ్యరుడు తన చివరి రోజులలో 


నరక నివారకాలయిన పుణ్యాలను ఆచరించాడు. గనుక, ఇతనిని నీ నరకం ఏమీ చేయలేదు. 
ఎవరైతే వుణ్య పురుష దర్శన, స్పర్శన,భాషణలకు ప్యాతులో వారా సజనుల యొక్క. పుణ్యంలో 
ఆరవ భాగాన్ని పొందుతూ వున్నారు. అటువంటిది ధనేశ్వారుడు ఒక నౌల పాటు కార్తీక 
వతస్థులయిన ఎందరెందరో పుణ్యాత్యులతో సాంగత్యం చేసి విశేష పుణ్య భాగాలను పొంది 
వున్నాడు. కార్తీక (వతస్టుల సహజీవనం వలన ఇతను కూడా సంవూర్హ కార్తీక (వతఫలాన్ని 
ఆర్థించుకున్నాడు. అదీగాక అవసానవేళ హరిభక్తుల చేత తులసి తీర్థమును పొందాడు. 
కర్ణపుటాలలో హరి నామ స్మరణం జరుపబడింది. పుణ్య నర్గుదా తీర్థాలతో వీని దేహము, 
సున్నాతమయ్యింది. అందరు హరి(పియుల ఆదరణకు వాతుడయిన ఈ దిప్రుడు నరకానుభవానికి 
అతీతుడేనని తెలుసుకో. ఇతగాడు దేవతా విశేషుడు. పుణ్యాత్యుడైన ఈ భూసురుడు - పాప 
భోగాలయైన నరకమందు వుండేందుకు అనర్లుడు' అని బోధించి వెళ్లాడు. 


ఇరువది అయిదు, ఇరువది ఆరు- అధ్యాయములు 
ఇరువది ఎనిమిదవ (బహుళ (త్రయోదళి రోజు పారాయణము సమాప్తము 


ఇరువది తొమ్మిదవ రోజు పారాయణము 
సప్తవింశోధ్యాయము 

నారదుని హితవుపై రవంత చింతించిన రవిసుతుడు - ఆ ధనేశ్వారునకు 
(పేతపతియనే తన దూతను తోడిచ్చి, నరకాన్ని తరింప చేయవలసినదిగా ఆదేశించాడు. 
ఆ దూత, ధనేశ్వరుని తనతో తీసుకొని వెడుతూ మారమధ్యమందలి నరక భేదాలను 
చూపిసూ వాటి గురించి ఇలా వినిపించనాగాడు. 
తప్తవాలుకము: ఓ ధనోశ్యరా! మరణించిన వెంటనే, పాపకర్గులు ఇక్కడ కాల్పబడిన 
శరీరములు కలవారై - దిక్కులు (వక్క లయ్యేలా రోదించుతూ వుంటారు. దీనినే 
'తప్తవాలుక నరకము ' అంటారు. వైశ్వదేవపర్వులైన అతిధులను ఫపూజుంచనివారూ, 
గురువులను - అగ్నిని - ([బాహ్మణులను - గోవును - వేదవిదులను - యజమానిని - 
కాళ్లతో తన్నిన వారి పాదాలను మా యమదూతలు ఎలా కాల్చుతున్నారో చూడు. 


అంధతామి[(సము: ఈ నరకములో సూది మొనలు వంటి భయంకర ముఖాలు కలిగిన 
పురుగులు - పాపాత్ముల శరీరాలను దొలిచి వేస్తూ వుంటాయి. ఇది పదహారు 
రకములుగా - కుక్కలు, (గధలు, కాకులు మొదలగు పక్షి జంతు సమన్వతమై వుంటుంది. 
పరుల రహస్యాల్ని భేదించే పాపాత్యు లందరూ ఈ నరకంలోనో దండింపబడుతూంటారు. 


(కకచము: అనే పేరుగల ఈ నరకం మూడవది. ఇక్కడ పాపాత్ములను అఢ్రముగానూ, 
నిలువుగానూ, ఎటవాలుగానూ, సమూలముగానూ, అంగాంగాలుగానూ రంపాలతో 
కోసూంటారు. 


అసిప(త్రవనం: నాలుగు నరకధోరణొ అయిన దీనినే అసిప(తవనం అంటారు. 
భార్యా-భర్హలను, తల్లి-దం[(డుల నుండి సంతానమును ఎడబాపులు చేసే పాపులంతా ఈ 
నరకానికి చెరి - నిలువెల్లా బాణాలతో గుచ్చబడి అసిప(త్రాలచే శరీరాలు చించబడి, 
ధారలుగా కారే నెత్తుటి వాసనకు వెంటబడి తరమే తోడేళ్ల గుంపులకు భయపడి, 
పారిపోవాలని పరుగులు తీసి, పారిపోయే దిక్కు లేక పరితపిస్తూ వుంటారు. చంపుట, 
భేదించుట మొదలగు విధులతో ఈ నరకం ఆరు రకాలుగా వుంటుంది. 





కూటశాల్ములి: పదహారు రకాలుగా దండించేదీ - పరస్త్రీలనూ, (దవ్యాన్నీ హరించే 
వాళ్లూ పరాపకారులూ అయిన పాపులు వుండేదీ 'కూటశాల్డులీ' నరకం. 


రక్రప్రూయము: 'రక్రపూయ'ి మనే ఈ విభాగం ఆరవనరకం. ఇక్కడ పాపాత్ములు తల 
(కిందులుగా (వేలాడుతూ యమకింకరుల చేత దండించబడుతూ వుంటారు. ఎవరైతే తమ 
కులాచారరీత్యా తినకూడని వస్తువులు తింటారో, పరులను నిందిస్తారో, చాడీలు 
చెబుతుంటారో - వారంతా ఈ నరకంలోనే వుంటారు. 


కుంభీపాకము: మొట్రమొదట నీకు విధించబడినదీ ఘోరాతి ఘోరమైనదీ, 
నరకాలన్ని టొలోకీ నికృష్ణమెనదీ అయినది ఈ 'కుంభీపాకొమే విడవ నరకం. 
దుష్ట(దవ్యములు, దుర్భరాగ్ని కీలలు, దుస్ఫహ దురంధాలతో కూడి వుంటుంది. 
రౌరవము:: నరకాలలో ఎనిమిదదైన ఈ “రౌరవం' ద్వీర్రకాలికమని తెలుసుకో. ఇందులో 
పడిన వారు కొన్ని వేల సంవత్సరములు దాకా బైటపడలేరు. 
ధనేశ్వరా! మన (ప్రమేయం లేకుండా మనకు అంటిన పాపాన్ని శుష్కమనీ, మనకు 
మనమై చేసుకున్న పాపాన్నీ ఆర్ర్రుమనీ అంటారు. ఆ రెండు రకాల పొపాలూ కలిపి 
ఎడు విధాలుగా వున్నాయి.. 1. అపకీర్థం 2 పాంక్షేయం 3. మలినీకరణం 4. 
జాతి(భంశం, 5 ఉపవీతకం ర. అతిపాతకం 7. మహాపాతకం. ఈ పరిదృశ్యమానులైన 
నరుల చేత ఉపరి వడు రకాల నరకాలూ వరుసగా అనుభవింపబడుతూ వున్నాయి. 
కాని, నువ్వు కార్తీక (వతస్టులైన వారి సాంగత్యం ద్వారా పొందిన అమితపుణ్యం కలిగిన 
వాడవు కావడం వలన ఈ నరకాలను కేవల దర్శనమా(తంగానే తరించగలిగావు. 
పె విధంగా చెబుతూ - యమదూతయెొన (పేతాధిపతి, అతనిని యక్షలోకానికి చేర్చాడు. 
అక్కడ అతడు యక్షరూపుడై, కుబేరునకు ఆవ్లుడ్రై ధనయక్షుడనే పేరును పొందాడు. 
విశ్వామితుడు అయోధ్యలో ఏర్పరచిన ధనయక్షతీర్ణం ఇతని పేరు మీదనో సుమా! 
అందువలన, నత్యభామా! పావహారిణీ, శోకనాళినీ అయిన ఈ కార్సీక (వత (పభావం వల్ల 
మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొాందగలరనడం ఏ మా(తమూ అతిశయోక్తి లేదు. 
అని - సత్యభామకు చెప్పిన వాడై - శ్రీకృష్ణుడు సాయం సంధ్యానుష్టానార్థమై స్వీయ 
గృహానికి వెళ్తాడని - సూతుడు బుషులకు (ప్రవచించాడు. 

సప్తవింశోధ్యాయ స్సమాప్తః (ఇరువది విడవ అధ్యాయము సమాప్తము 





అషావింశోధ్యాయము 

సూత ఉవాచ: ఈ కార్తీకమాసము పాపనాశని, విష్టువుకు (పియకరి, (వతస్థులకు బుక్తి - 
ముక్టిదాయినీ అయి వుంది. కల్పోక్స విధిగా ముందుగా విష్ణు జాగరణము, (ప్రాతః 
స్నానము, తులసీ సేవ ఉద్యాపనం దీపదానం - అనే ఈ అయిదింటినీ కూడా కార్పీక 
మాసంలో ఆచరించినవారు ఇహాన భుక్టినీ పొందుతున్నారు. పాపాలు పోవాలన్నా, 
దుఃఖాలు తీరాలనా 1౪ కష్టాలు కడతేరాలనా 0 కార్సీక (తాని |] మించినది మరొకటో లేదు. 
ధర్మార్థ కామమోక్షాలు నాలుగింటి కోసమూ ఈ కార్తీక (వతం ఆచరించవలసి వుంది. 
కష్టములలో వున్నవాడయిననూ, దుర్గారణ్యగతుడయినా, రోగి అయినా సరే - 
విడువకుండా ఈ (వతాన్ని పాటించాలి. ఎటువంటి ఇబ్బందులు కలిగినాన రే (వతమును 
మానకుండా శివాలయంలోనో , విష్వాలయంలోనో హరి జాగరాన్ని ఆచరించాలి. శివ 
విష్ణు దేవలాలు చేరువలో లేనప్పుడు రావిచెక్టు వద్రగాని, తులసీవనంలో గాని (వతం 
చేసుకొనవచ్చును. విష్ణు సన్నిధానంలో విష్ణు కీరనలు ఆలపించే వాళ్లు సహస్ర 
గోదానఫలాన్నీ, వాద్యాలు వాయించే వాళ్లు అశ్వమేథ ఫలాననీ, నర్హకులు సర్వతీర్థాల 
స్నానఫలాన్నీ పొందుతారు. ఆపదలలో వున్నవాడూ, రోగీ మంచినీరు దొరకనివాడూ - 
నీళ్లు కేశవనామములతో లాంభన మారన మాచరించితే చాలు. (వతోద్యాపనకు శక్తి లేని 
వాళ్లు (బాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది. 

శ్లో // అవ్యక్త రూపిబో విష్ణోః స్వరూపో (బాహ్మణోభువి // 
శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే (బాహ్మణుడు. కావున కార్జీకమందు (బాహ్మణుని 
సంతోషపరచడం చాలా (పధానం. 
అందుకుగాను శక్షిలేనివాళ్లు గోపూజు చేసినా చాలును. ఆపాటి శక్టయినా లేని వాళ్లు 
రావి, మర్రి వృక్షా లనూ ఫూజుంచినంత మా(తం చేతనే (తాన్ని సంపూర్తి చేసిన 
ఫలాని (| పొందగలుగుతారు. 
దీపదానం చేసే స్థోమతు లేనివారు, దీపారాధనకయినా తాహతు లేని వారు - ఇతరులచే 
వెలిగించబడిన దీపాన్ని (పజ్వలింప చేసి గాలి మొదలైన వాటి వలన అది ఆరిపోకుండా 
పరిరక్షించినా కూడా పుణ్యం పొందుతారు. ఫూజకు తులసి అందుబాటులో లేనివారు - 
తులసికి బదులు విష్టుభక్తుడైన (బాహ్మణుని పూజించాలి. 





రావి - మరి 

సూతుడు చెప్పినది విని - ఇతర వృక్షములన్నిటొ కంటే కూడా రావి, మరి వృక్షాలు 
మాత్రమే గో (బాహ్మణ తుల్య పవిత్రతని ఎలా పొందాయి అని అడిగాడు సూతుడు. 
ఫూర్వమొకసారి పార్వతీ-పరమేశ్వరులు మహాసురత భోగంలో వుండగా - 
కార్యాంతరం వలన దేవతలు, అగ్నీ - కలిసి (బాహ్మణ వేషధారులై వాళి ఆ సంభోగానికి 
అంతరాయం కలిగించారు. అందుకు కినిసిన పార్వతీ దేవి “సృష్టిలోని (కిమికీటకాదులు 
సహితము సురతములోనే సుఖపడుతూ వున్నాయి. అటువంటిది మీరు మా దంపతుల 
సంభోగ సుఖాన్ని చెడగొట్రారు. నాకు సురత సుఖ(భంశాన్ని పాటించిన మీరు చెట్లయి 
పడి వుండండి” అని శపించింది. తత్యారణంగా దేవతలంతా వృక్షాలుగా 
పరిణమించవలసి వచ్చింది. ఆ పరిణామంలో (బహ్మ పాలాశవృక్షంగానూ, విష్ణువు 
అశ్వత్రంగానూ, శివుడు వటముగానూ మారారు. (బహ్మకు పూజార్లత లేదు. జగదేక 
పూజనీయులైన శివ కేశవ రూపాలు గనుకనే రావి, మరి వృక్షాలకు అంతటి పవిత్రత 
కలిగింది. వీటిలో రావి చెట్టు శని దృ షక్‌ సంబంధితమైన కారణంగా - శనివారం నాడు 
మా(తమే పూజనీయమెంది. ఇతర వారాలలో రావిచెట్టును తాకరాదు సుమా! అంటూ 
చెప్పడాన్ని ఆపాడు సూతుడు. 

(ఇరువది వడు - ఇరువది ఎనిమిది అధ్యాయములు) 

ఇరువది తొమ్మిదవ (బహుళ చ తుర్హశి) రోజు పారాయణము సమాప్తము 


ముప్పుదియవ రోజు పారాయణము 
ఎకోన (తింశతితమాధ్యాయము 

సూత (పోక్టమైన విషయాలను వినిన బుషులు - ఓ మునిరాజా! రావిచెట్టు ఎందు 
వలన అంటరానిదయ్యింది. అయినప టికీ శనివారం నాడు మా(తం ఎందుకు 
వూజనీయతను పొందింది? అని (ప్రశ్నించగా సూతర్ధి వారిని సమాధాన పరచసాగాడు. 
రావిచెక్టు - దర్శిదదేవత: పూర్వం క్షీరసాగర మధనంలో లభించిన అనేక వస్తువులలో 
లక్షినీ కౌస్తుభాన్నీ శ్రీహరికి సమర్పించి - తక్కిన సంపదనంతా దేవతలు 
తీసుకున్నారు. శ్రీహరి శ్రీదేవిని పెండ్రి చేసుకోదలచాడు. కాని శ్రీదేవి - ఓ నారాయణా! 
నాకన్నా పెద్రది నా అక్కయ్య వున్నది. ఆ బ్వేష్టకు పెండి కాకుండా కనిష్టనయిన నేను 
కల్యాణమాడటం పొడిగాదు గనుక - ముందామె మనువుకై సంకల్సించ మని కోరింది. 
ధర్మబద్ధమైన “రమ మాటలను అంగీకరించి, విష్ణువు - ఉద్ధాలకుడనే మునికి జ్యేష్టాదేవిని 
సమర్పించాడు. స్థూలవదన, అశు(భరదన, అరుణ నేత్రి, కఠినగా(తి, బిరుసు శిరోజూలు 
గలిగిన జ్వేష్టాదేవిని ఉద్రాలకుడు తన ఆ(శమానికి తెచ్చుకున్నాడు. 
దర్శిద దేవతకు ఇష్టమైన స్థలములు: నిరంతర హోమదూమ సుగంధాలతోనూ, 
వేదనాదాలతోనూ నిండిన ఆగ్రమాన్ని చూసి, పెధ్రమ్మ దుఃఖిస్తూ - “ఓ డధ్రాలకా! నాకీ 
చోటు సరిపడదు. వేదాలు ధ్యనించేదీ, అతిథి పూజా సత్కారాలు జరి గేవీ, 
యజ్ఞయాగాదులు నిర్వహించబడేవీ అయిన స్థలాలలో నౌను నివసించను. 
అన్యోన్యానురాగం గల భార్యభర్తలు వున్న చోటగాని పితృ దేవతలు పూజింపబడే చోట 
గాని, ఉద్యోగస్తుడు -నితివేత్త - ధర్హిష్టుడు - (పేమగా మాటీలాడే వాడు - గురుపూజా 
దురంధరుడూ వుండే స్థలాలలోగాని, నేను ఉండను. ఏ ఇంటిలో అయితే రాత్రింబవళ్లు 
ఆలుమగలు దెబ్బ లాడువుంటూ వుంటారో, ఎ ఇంట్లో అతిధులు నిరాశతో 
ఉసూరుమంటారో - ఎక్కడయితే వృద్ధులకు, మిత్రులకు, సజ్జనులకు అవమానాలు 
జరుగుతుంటాయో, ఎక్కడయితే దురాచారాలూ, పర్యదవ్వు పరభార్యాపహరణ శీలురైన 
వారుంటారో - అలాంటి చోటులోనయితేనే నేను వుంటాను. కళ్లు తా గేవాళ్లు, గోహత్యలు 
చేసే వాళ్లు, (బ్రహ్మహత్యాది పాతక పురుషులూ ఎక్కడ వుంటారో నేనక్కడ వుండటానికే 
ఇష్టపడతాను” అంది. 
రావి మొదట్లో వ్యేష్టావాసం: ఆమె మాటలకు వేదవిదుడైన ఆ ఉద్దాలకుడు కించిత్తు 
నొచ్చుకున్నవాడై - ఓ జ్యేష్టా! నీవు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థానాన్ని 


అన్వేషించి వస్తాను. అంతవరకూ నువ్వీ రావిచెట్టు మొదట్లోనో కదలకుండా కూర్చో 'మని 
చెప్పి బయలు దేరి వెళ్లాడు. భర్తాజ్ఞ (ప్రకారం జ్యేష్టాదేవి రావిచెట్టు మొదలులోనో అలాగే 
వుండిపోయింది. ఎనా 1 కలీ డద్రాలకుడు రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేని 
పెద్దమ్మ - పెద్దపెట్టున దుఃఖించసాగింది. ఆమె రోదనలు వైకుంఠంలో వున్న 
లక్షీ నారాయణుల చెవులలో పడ్డాయి. వెంటనే లక్ష్మి - తన అక్కగారిని 
ఉఊరడించవలసిందిగా విష్ణువును కోరింది. విష్ణువు కమలా సమేతుడై జ్యేష్టాదేవి ఎదుట 
(ప్రత్యక్షమయి ఆమెని ఊరడించుతూ - 'ఓ జ్యేష్టాదేవి! ఈ రావిచెట్టు నా అంశతో కూడి 
వుంటుంది. కనుకు నువ్వు దీని మూలంలోనే స్థిరనివాసం ఏర్పరచుకుని వుండిపో. (పతి 
ఎటా నిన్ను పూజించే గృహస్థులయందు లక్షి నివసిస్తూ వుంటుంది” అని చెప్పాడు. ఆ 
నియమాలలోనే (పతి శనివారం రావిచెట్టు పూజనీయగానూ, అక్కడ జ్వ్యేష్టాదేవిని 
షోడశోపచార విధిని అర్చించే స్త్రీల పట్ట శ్రీదేవి అమిత కరుణాకలితయి 
అను(గహించేటట్టున్నూ నర్సరచాడు శ్రీహరి. 
'ఓ బుషులారా! సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా - నారదుని చేత పృథు 
చక్రవర్తికి చెప్పబడిన విధానంగా, నేను మీకీ పద్డువురాణాంతర్గత కార్తీక పురాణాన్ని 
వినిపించాను. ఎవరయితే ఈ కార్జీక మహాత్మ్యాన్ని చదువుతున్నారో, వింటున్నారో, 
వినిపిస్తున్నారో వారు సమస్త పాపాల నుండీ విడివడి విష్ణు సాయుజ్యాన్ని 
పొందుతున్నారు అని సూతుడు చెప్పగా విని సంతసించిన బుషులు - అక్కడి నుంచీ 
బదరీవన దర్శనాకాంక్షులై పయనమయ్యారు. 
ఇరువది తొమ్మిదీ, ముప్పుది - అధ్యాయములు 
ముప్పదియవ (బహుళ అమావాస్య రోజు పారాయణము సమాప్తము 


పోలి స్వారమునకు (వైకుంఠమునకు) పోవుట 
ఆం(ధదేశమున పవి(త కృష్ణానదీ తీరమున బాదర అను (గామముండెను. ఆ 
(గామములో నివసించుచున్న అన్ని వరముల వారును అన్నిటను సంపన్నులై 
యుండిరి. పాడిపంటలు, భోగభాగ్యములు, సుఖశాంతులు మున్నగువానితో ఆ 
(గ్రామము సంతోషపూర్ధమై యుండెను. 
ఆ (గ్రామములో 'పోతడు' అను పేరుగల చాకలివాడొకడు కలడు. అతని భార్య 
'మాలి (క్రూర స్వభావురాలు. దయాదాక్షిణ్యములు లేనిదై గయ్యాళియని పేరు పడెను. 


వారికి నలుగురు కుమారులు కలరు. ఆ దంపతులు - తమ కుమారులు నలుగురికిని 
తగిన సమయములందు వివాహము చేసిరి. మొదటి ముగురు కోడళ్లను తమ అత్తగారి 
వలెనే పొగరుబోతు స్వభావము కలిగి చెడ్ర పేరును తెచ్చుకొనిరి. అత్తగారితో 
సమానముగా గయ్యాళితనమును, చెడు స్వభావమును కలిగియుండిరి. నాలుగవ 
కోడలు “పోలి” మృదు స్వభావురాలు, భర్షయందు ఆసక్తి కలిగియుండెను. ఊరి వారి 
బటల మాలిన్యమును పోగొట్టా స్వచ్చతను కలిగించు 'పోతడు' మతము తన కుటుంబ 
సభ్యుల దుష్టస్వాభావముచే వీర్పడిన తన కుటుంబంలోని మాలిన్యమును పోగొట్ట లేని 
స్థితిలో వుండెను. దీనికి తోడు వాని నిరనత్వము కూడా వానిని బాధించుచుండెను. 
చిన్నకోడలైన పోలిని తన భార్యయగు మాలి మిగిలిన కోడళ్లను దూషించుట, బాధించుట 
గమనించియు నిస్ఫహాయుడై వూరకుండెను. అత్తయగు 'మాలి* మిగిలిన తోడికోడళ్లను 
ఇంటీ పనులన్నిటినీ పోలిపె వదలిరి. ఇంటి పనులన్నింటిని మారు మాట్లాడక తలవంచి 
చేయుచున్న ఆమెపై జాలియెన లేక - ఆమెపె చాడీలు చెప్పి ఆమె భర్ణచే “పోలి'ని 
కొటంచి, తిటించి సంతోషపడుచుండిరి. ఈ విధముగ తనను, అత్త, తోడికోడళ్లు, అనేక 
విధములగ బాధించుచున్నను, భర్ణకు చాడీలు చెప్పి కొటెంచుచున్నను, 
తిటించుచున్నను, “పోలి” తన శాంతస్యభావమును, దైవభక్షిని ధర్జుకార్యాసక్తిని విడువక 
కాలమును గడుపుచుండెను. 

ఇట్టుండగా కార్తీక మాసము వచ్చెను. (గామములోని వారందరును కార్తీకమూస 
స్నానములను చేయుటకై కృష్ణానదికి పోవుచుండిరి. నదిలో స్నానము చేసి తీరమున 
దీపములపు వెలిగించుచు పూజలను చేయుచుండిరి. ఇట్లు (గ్రామము నుండి 
నదీస్నానమునకు, దీపారాధనకు, పూజులకు చాలా మంది వెళ్ళిరి. అట్టు వెళ్లిన వారిలో 
నిజమైన భక్తులు కొందరుందురు. కొందరు, తామును వారికి వలె పూజ మున్నగు వానిని 
చేసి పుణ్యమును సంపాదింపవలయునని తలచి నదీస్నానము మొదలగువానిని 
చేయుదురు. మరి కొందరు తామును మిగిలిన వారివలె చేయనిచో బాగుండదని వచ్చి 
మిగిలిన వారి వలె నదీస్నానమును, మిగిలిన వానిని ఆచరింతురు. ఇట్‌ వీరందరిని 
చూచి వినోదించుట క కూడా మరి కొందరు నదీస్నానము మొదలగు వానికి 
తయారగుదురు. 

పోలి అత్త 'మాలి యను, ఆమె కోడళ్లు ముగురును 'పోలి'ని ఇంటి వద్ర నుంచి 
నదీస్నానమునకకు వెళ్లిరి. ఇంటిపనిని, బాధ్యతను 'పోలి'కి అప్పగించిరి. నదీ 


స్నానమునకు బోయి స్నానము, దీపారాధన మున్నగు వానిని చేయునప్పుడు మాలి” 
మున్నగు వారి దృష్టి దైవముపె, దైవ కార్యముపె లేదు. మనస్సును చేయుపనిపై 
నిలుపలేదు. భక్తి వారిలో మొదటి నుండియు లేదు. స్నానము మొదలగు వానిని చేయు 
చున్నను వారు, “పోలి” ఇంటి వద్ధ పాలను (తాగుచున్నదేమో, పెరుగు, వెన్న మొదలగు 
వానిని తినుచున్నదేమో? లేక వానిని అమ్ముకొని సొమ్ము చేసుకొని 
దాచుకొనుచున్నదేమో' అని అనేక విధములుగా తలచుకొనుచు, తమ తలపులను 
మాటలలో పక్కవారికి తెలువుకొనుచు, తమ బుద్ధిని మనసును 'పోలి'ని ఆడిపోసి 
కొనుట యందు నిలిపిరి. వారి శరీరములు, అవయములు నదీస్నానమును, 
దీపారాధనమును, దైవ దర్శనమును చేయుచున్నవి. వారు కేవలము 'పోలి'ని 
నిందించుటలో మాటలను నిలిపిరి. ఈ విధముగా కార్తీక మాసమును కృష్టాతీరమున 
వారు గడిపిరి. వ్రతోద్యాపనకై మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు కృష్ణాతీరమునకు చేరిరి. 
ఇక ఇంటనున్న పోలి” నిస్సహాయురాలు. అత్తగారికి, తోడికోడళ్ళ కును సమాధానమును 
కూడా చెప్పలేని స్థితిలో వున్నది. భర్ణయు తన తల్లిమాటలను, వదినల పలుకులను 
వినును, నమ్మును. తనను (పోలి) పట్టించుకొనడు. నదీస్నానము, దీపారాధాన 
మున్నగు వానిని చేయువలయునని వున్నను, ఇంటి బాధ్యతకు బంధితురాలైన ఆమె 
తన భిక్టిని, నదీ స్నానాదుల యందలి కోరికను, దైవ ధర్జ్హు కార్యాసక్సిని తనలోనే 
దాచుకొనెౌను. అత్తకు, తోడికోడళ్లకు సమాధానము చెప్పలేదు. తననొక సాటి జీవిగనైన 
తలచని వారి మానవత్వమున కేమి చేయును? 

అప్పుడామె నిస్సహాయ రీతిలో ఇంటి బాధ్యతలను, ఇంటి పనులను చేయుచు 
ఇంటిలోనే వున్నదై తన మనసులో ఇట్లనుకొనౌను - “దీనరక్షణ! గోవిందా! జనార్ధనా! 
స్వామీ! దీనబంధూ! నోనేమి చేయగలను. అశక్తురాలను, నిస్సహాయురాలను, నా అత్త, 
తోడికోడళ్లు, నన్ను విడిచి నదీతీరమున కేగి, స్నాన, దీపారాధన మున్నగు వానిని 
చేయుచున్నారు. వారివలె నాకును - “పుణ్యమును సంపాదించవలెను. భగవంతుని 
ప్రూజింపవలయును'” అని యుండునని భావింపక పోయిరి. 

నేనేమియు చేయలేకున్నాను. పవి(త నదీ స్నానము లేదు. స్నూర్తినిచ్చు 
దీపారాధన లేదు. మనసునకు (పశాంతతనిచ్చు దైవ దర్శనము పూజు, పురాణ 
(శ్రవణము ఎవియును లేవు. ఎమి చేయుదును. నాకెట్ట్‌ గతి కలుగునో కదా! నేనెంత 
దురదృష్టవంతురాలను అని ఆమె బహు విధములుగ విచారించెను. 


మనసులో భగవంతుని ధ్యానించుచు పోలి, తన పరిస్థితికి లోబడి, ఇంటిలో కుండలో 
వున్న నీటితో స్నానమాచరించెను. చినిగిన వస్త్రమును ధరించిన ఆమె తాను ధరించిన 
జీర వస్త్రము యొక్క అంచును చించి వత్తిగ చేసెను. దానినొక పాత్రలో వుంచి 
కవ్యమునకు అంటిన కొద్దిపాట్‌ వెన్నను తీసి, ఆ పాాతయందుంచి, దీపమును వెలిగించి, 
“స్వామీ! పుండరీకాక్షా ! గోవిందా! జనార్ధనా! అనాథరక్షకా! దీనబంధూ! దయ జూపుము. 
నేను అశక్తురాలను. నా పై అనుగ్రహము వుంచుమ ని పోలి ప్రార్థించెను. 
ఇట్లు దీనావస్థలో వున్న పోలిని వైకుంఠమున వున్న దయాసముధ్రుడగు శ్రీ 

మహావిష్ణువు గమనించెను. ఆమెపై అనుగ్రహము కలిగెను. ద్వారపాలకుడైన 
సుళీలుడను వానిని జూచి, ఓయీ! నీవీమెను వెంటనే సగౌరవముగా బంగారు 
విమానము నెక్సించి తీసికొని రమ్మని ఆజ్ఞాపించెను. సుళీలుడను వెంటనే 'పోలి వున్న 
చోటునకు బంగారపు విమానముతో వచ్చి ఓ సాధ్వీ! మంచి నడవడిక గల ఉత్తమురాలా! 
నిన్ను ఈ శరీరముతోనే వైకుంఠమునకు తీసికొని రమ్మని శ్రీ మహావిష్ణువు పంపెను. 
కావున వెంటనే వచ్చి ఈ విమానమును ఎక్కుము రమ్మ 'ని తొందరపెథ్టెను. ఆమెను 
విమానముపె ఎక్కి ంచుకొనుచుండెను. 

అప్పుడే వతోద్యాపనము చేసికొని పోలి అత్త “మాలి”, మిగిలిన తోడికోడళ్లు 
ముగురును ఇంటికి వచ్చిరి. “మాలి జరిగిన దానిని తెలిసికొని తానును వైకుంఠమును 
చేరవలయునని తలచి విమానముతో ఎగురబోవు “పోలి పాదములను పట్టుకొనెను. పెద్ధ 
కోడలు తన అత్త “మాలి” పాదములను పట్టుకొనెను. అల్లే ఆమె పాదములను రెండవ 
కోడలు, రెండవ కోడలి పాదములను మూడవ కోడలు పట్టుకొనిరి. ఈ విధముగ 
వైకుంఠమునకు విమానములో పోవుచున్న “పోలి” పాదములను పట్టుకొని అత్త 'మాలి' 
ఆమె పాదములను పట్టుకొని పెద్దకోడలు, ఆమె పాదములను పట్టుకొని రెండవ కోడలు, 
ఆమె పాదములను పట్టి (వేలాడు మూడవ కోడలు, చూచువారికి విచిత్ర దృశ్యమును 
కల్సింబరి. 

వైకుంఠ విమానమును నడిపించు సుళీలుడు వీరిని జూచెను. వారు 'పోలిని 
పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకొనౌను. శ్రీ మహావిష్ణువు మాటలను 'పోలి పై ఆయనకు 
కలిగిన దయను గమనించెను. మీరు మంచివారు కారు. “పోలిని చూచి అసూయపడి 
ఆమెను బహువిధములగ బాధించిరి. మీరు దుష్టులు. మీరు నదీ స్నానము, 
దీపారాధనము, దైవదర్శనము, పూజు, పురాణశ్రవణము మున్నగువానిలో పాల్గొన్నను, 


మనసులో 'పోలిని దూషించుచు, పాలు, పెరుగు, నెయ్యి మొదలగు యింటి 
విషయములను తలచిరి. 'పోలిపె అసూయపడిరి. కావున మీరు దుష్టులు. మీరు 
వైకుంఠమునకు రాదగిన వారు కారు. కుంభీపాకము మొదలగు నరకములే మీకు దగినవి. 
అటకుపొండని సుళీలుడు పలుకుచు చేతిలో వున్న కత్తితో “మాలి” చేతులను నరికాను. 
అప్పుడు మాలి, ఆమె కోడళ్లు ముగురును కిందపడిరి. 
సుళీలుడు మిక్కిలి (పేమాదరణలతోను, మహావైభవముగా 'పోలి'ని 
వైకుంఠమునకు తీసికొని పోయెను. ఈ విధముగా పోలి శ్రీ మహావిష్టువు దయకు 
పాొతురాలెనది. “పోలి” వృత్తాంతము వలన ఈ కింది విషయములు గమనింపదగి 
వున్నవి. 
భగవంతుని యందు నిర్జులమైన భక్తి వుండవలెను. ఆ భక్తిలో తన్సయత్వము 
వుండవలెను. పూజలోని ఆడంబరములుగాని, పూజ చేయు వారి ఆడంబరముగాని 
భగవంతుని మొగమాట పెట్టవు. ఇతరులను చూచి అసూయపడుట, వారిని బాధించుట 
భక్తులైన వారికి వుండరాదు. అట్టివారు 'మాలి' మొదలగువారు. పరిశుద్ధమైన భక్తి 
మా(తమే, నిరాడంబరమైనను భగవంతునకు (పీతి కలిగించును. దిక్కు లేని వారికి దేవుడే 
దిక్కు. కావున మనలో (ప్రతి ఒక్కరును, అనూయాద్వేషములను విడిచి నిర్మలమైన 
భక్తితో ఉన్నంతలో యధాశళక్సిగ భగవంతుని చేరుటకు 'పోలి వలె యత్నింపవలెను. 
“మాలి” మున్నగువారు సంసారములోని మాయకు గుర్తులు కాగా, 'పోలి నిర్జల, నిశ్చల 
భక్తికి (ప్రతీక అట్టి భక్తికి కులము, సంపన్నత మున్నగునవి లేవు. మనమును అట్లగుటకు 
యత్నించుట మంచిది. 
సర్వేజనాః సుఖినోభవంతు 


